ల౦ట్టటేసు పూలు 


తెలంగాణ కథలు 


శీలం భద్రయ్య 


ITE పూజ 


తెలంగాణ కథలు 


ISBN: 978-93-5426-350-7 


| 
| 
కర. 9T5-03-3428-350-T 


శీలర ప్రచురీణలు 


నలాండ 
n 


By 5166120 92012121. 


Lottapeesu Poolu 


Telangana stories 


© Author 


తొలి ముద్రణ : జూలై 2021 
రెండవ ముద్రణ : అక్టోబరు 2021 
ప్రతులు : 1500 


టైటిల్‌ & బుక్‌ సెట్టింగ్‌ : 32౧006 
వెల : రూలు 126/- 


ప్రతులకు: 
(శ్రీమతి శీలం కరుణ 
ఇంటి నెం : 8-1-510, ప్లాట్‌ నంబరు 25, 
రైల్వే స్టేషను దగ్గర, పద్మావతి కాలని, 
నలొంద పట్టణం, తెలంగాణ రాష్టం, 508001 
సై, © 
మొబైల్‌ నంబరు - 9885838288 


e-mail: badri.roses @ gmail.com 


గమనిక : నవ చేతన, నవోదయ, విశాలాంధ్ర మరియు (ప్రముఖ పుస్తక 
కేంద్రాలలో లభించును. 


ముద్రణ : సాయి లిఖిత ప్రింటర్స్‌ , హైదరాబాద్‌ 


ii 


భాష యాసను, బతుకు తరీకను 
(దమః బాధ్యతతో నేర్చిన.. 
మా 
అమ్మ - నాయిస్‌ 
(శ్రీమతి శీలం యాదమ్మ, 
శ్రీ శీలం బుచ్చయ్య గారికి... అక్షరాంకితం. 


a త తాళ్ల 
VICE-PRESIDENT OF INDIA 

శ్రీ శీలం భద్రయ్య గారికి, ఖే హా 

మీరు పంపించిన లొట్టపీసహోలీ పుస్తకాన్ని పరిశీలించాను. ఎంతో ఆనందం 
కలిగింది. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ, చక్కని 
తెలంగాణ యాసలో ఈ పుస్తకాన్ని మీరు రాసిన తీరు అభినందనీయం. 

ఇవాళ్టి మన సౌకర్యవంతమైన జీవనానికి కారణమైన, నాటి మహనీయుల జీవితాల 
గురించి యువత తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. లోట్టపీసు పూలు లాంటి పుస్తకాలు ఈ 
దిశగా యువతను ప్రేరేపించగలవు అని ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలోని కొన్ని కథలు 
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలాన్ని ఆవిష్కరించాయి. నాటి ప్రజల జీవన 
స్థితిగతులను వివరించాయి. వీటన్నింటి గురించి యువత తెలుసుకోవాలి. 

తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయం, యాసల కలబోత అయిన ఈ 
పుస్తకాన్ని రాసిన మీ అభిరుచిని అభినందిస్తున్నాను. ఈ తరహా నేపథ్యంతో, యువతకు 
మన చరిత్రను తెలియజేసే విధంగా మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షి స్తున్నాను. 


SV SET REI 


(ముప్పవరపు వెంకయ్యనాయుడు) 


న్యూఢిల్లీ, 
30 ఆగస్టు 2021. 


18.09.2021 


థ్రీ భద్రయ్య గారికి, 


నమస్కారం. 


మీ కలం నుంచి జాలువారిన 15 కథల్ని కూర్చీ 'లొట్టపీసు పూలు” శరికతో వెలువరించిన తెలంగాణ 


కథల సంకలనాన్ని ఎంతో అభిమానపూర్వకంగా నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. తెలంగాణ 
సాయుధపోరాట నేపథ్యంతో కూడుకున్న ఇతివృత్తాలతోపాటు సమకాలీన మానవానుబంధాలకు, 
జీవన విధానానికి అద్ధం పడుతూ మీరు రచించిన ఈ కథలు చిరకాలం పాఠకుల మన్ననలు 
పొందుతాయని ఆశిస్తున్నారు. మరెన్నో రచనలతో మీరు తెలంగాణ సాహితీ ప్రక్రియలో ఉన్నత శ్రేణి 


కథారచయితగా ప్రఖ్యాతి గడించాలని కోరుకుంటూ... 


మీ 


(14% 


రామోజీరావు 


రామోజి ఫిలిం సిటి, హైదరాబాద్‌-501 512 ఫోన్‌: 08415-246404 ఫ్యాక్ట్‌ 08415-305016, ఇమెయిల్‌: rAmojirao@ramoligroup.com 


vi 


సినిమా మాధ్యమానికి అనుగుణ్యత కల్గిన కథలు లాట్టపీసు పూలు 


శీలం భద్రయ్య రాసిన “లొట్టపీసు పూలు” తెలంగాణ కథలలో 15 


కథలున్నాయి. ఇవి ఆసక్తి కల్గించే నాటకీయతను, సినిమా మాధ్యమానికి అవసరమయ్యే 
చక్కని అనుగుణ్యతను కల్లి ఉన్నాయి. ఈ కథల్లో వాడిన * తెలంగాణ భాష, సామెతలు, 
సంస్కృతి, జీవన సౌందర్యం బాగున్నాయి. ఈ కథల్లో ఉన్న ప్రత్యేక లక్షణం కథా 
ప్రారంభాలు. ఇవి కథా గమనానికి సంబంధించిన సన్నివేశాన్ని సృష్టించే నాందీ 
ప్రస్తావనలా ఉంటాయి. “నాందీ, ప్రస్తావన, భరత వాక్యం” అనేవి నాటక లక్షణాలు. 
వీటిని ప్రాచీనకాలంలోనే భరతముని “నాట్యశాస్త్రం” లో పేర్కొన్నారు. ఇవి నేటికీ 
ప్రపంచస్థాయి ప్రామాణికతను కలిగి ఉన్నాయి. ఒక నాటకం ప్రదర్శించేటపుడు 
ప్రేక్షకుడిని తనవైపు లాక్కోడానికి, ఆసక్తిని కల్గించడానికి కథా ప్రదర్శన ప్రారంభానికి 
ముందు సూత్రదారుడు నాందీవాక్యం చెబుతాడు. నాందీ తరువాత ప్రదర్శించే 
సన్నివేశాలు, పాత్రలు ఆ నాందీవాక్యాన్ని సమర్థిస్తూ నాటకమంతా పరచుకుంటాయి. 
తద్వారా ప్రేక్షకుడు నాటకంలోకి సంలీనం చెందుతాడు. 

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నవలా రచయితలు సైతం తమ రచనల్లో ఇదే సూత్రాన్ని 
పాటించారు. “హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యుడ్‌” చదివితే ఈ విషయం అర్ధమవుతుంది. 
అరుంధతీరాయ్‌ రాసిన “గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌”, షిడ్నీ షెల్డన్‌ “పాపులర్‌ నావెల్స్‌ , 
జేమ్స్‌ హార్లీ చేజ్‌ నవలల్లో, ఇయాన్‌ ఫ్లెమింగ్‌ “నెవర్‌ సే డై లేదా “జేమ్స్‌ బాండ్‌” 
నవలలు చదివినా, “సన్నివేశం ఒక ఆసక్తికర వాక్యంతో ఆరంభమవుతుంది. కథా 
ప్రారంభాలతోనే పాఠకుల దృష్టిని తమవైపు మరల్చుకుంటారు. తరువాత పాఠకునికి 
ఆసక్తిని కొనసాగించడంలో నాటకీయత” (Dramatizati0n)ను వాడుకుంటారు. 
మన తెలంగాణ కథల్లో జీవన సంఘర్షణ, బతుకులోని వైవిధ్యం, బహుముఖీయత, 
జీవన పోరాటం, ఆరాటం, తండ్లాట సహజంగా వ్యక్తమవుతాయి. “లొట్టపీసు 
పూలు”కథల్లో మొదటి కథ “ఇసపురుగు”. మొదటి వాక్యం ఇలా మొదలవుతుంది. 
“పొద్దుగూకాల్ల నుండి కుండబోతగా, ఇడ్వని వాన కురుస్తుంది. అద్దరాత్రి వానకు 
తెరిపి లేదు...” ఈ వాక్యంతోనే పాఠకుని మస్తిష్మంపై ఒక దృశ్యం పడుతుంది. ఈ 
వాక్యంతోనే కథ కాల నియమంతో బాటు అక్కడి ప్రకృతి అంతా దృశ్యమానమవుతుంది. 
కథా గమనమంతా ఈ మొదటి వాక్యానికి కొనసాగింపుగా నడుస్తుంది. ఈ కథ 


vii 


చదువుతున్నప్పుడు “ప్రాకృతిక ధర్మాన్ని మానవ జీవన సంఘర్షణకు సామ్యం” 
చూపించే విధంగా కథ నడుస్తుంది. 
రెండవ కథ “కేంపు చెర్వు” లో ప్రారంభ వాక్యం ఇలా ఉంటుంది. “పశుపతులు, 
భూపతులు పోయి పెత్తనానికి జాగిర్జార్లు, రుసుం దొరలొచ్చిండ్రు. వాళ్ళు పైకం గట్టి 
ఊర్లను మనుషులను అంగడిల కొన్నట్టు కొంటరు....” ఇలా కథ ప్రారంభంతోనే 
నాందీవాక్యంలో చెప్పినట్టుగా “భూమికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధం, సంబధాలు, 
జమిందారులు, భూస్వాములు మధ్య జరుగుతున్న భూ సంఘర్షణ తాలూకు జీవన 
చిత్రాన్ని తాను ఈ కథలో చెప్పబోతున్నట్టు పాఠకునికి అర్ధమవుతుంది. ఇక్కడే ఒక 
కథకుని యొక్క పరిణితి తెలుస్తుంది. రచయిత తన మొదటి వాక్యంతోనే పాఠకుల 
కళ్ళు, రచయిత వేలు పట్టుకొని అక్షరాల వెంట పోయే “కథన శిల్పం” శీలం భద్రయ్య 
కథల్లో ఉంటుంది. “కర్తవ్యం”కథలో కూడా ఇలాంటి కథా ప్రారంభమే కనపడుతుంది. 
పాఠకుడి రెటీనా, అక్షరాలపై ప్రవహిస్తున్నప్పుడు, మెదడు కూడా వేవ్‌ లెంత్‌ ట్యూన్‌ 
అయి సన్నివేశాన్ని ఊహిస్తూ దృశ్యమానం జరుగుతుంది. కథపై ఏకాగ్రత 
కుదురుతుంది. 
“లొట్టపీసు పూలు” పుస్తక శీర్షిక కథలో మొదటి వాక్యం “ఎల్లయ్య పంతులు ఊరికి 
పెద్ద మనిషి...” ఈ ఒక్క వాక్యంలోనే ఆ ఊరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక 
పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఇలా ముందే ప్రారంభవాక్యంతోనే కథలోని 
విషయాన్ని సూచ్యార్థంతో భావగర్భితంగా చెప్పే టెక్నిక్‌, మరియు అలతి అలతి 
పదాలను వాడి మనవైన జీవ పదాలతో రచయిత కథలను అద్భుతంగా రాశాడు. 
తెలంగాణలో ప్రేమగా తిట్టుకునే అలవాటు ఉంది. “అగ్గువ బతుకులు” కథలో 
మొదటి వాక్యం ఇలా ఉంటుంది. * తూ...నీయమ్మ. చెప్తే ఇనక పోతివి. ఇగ నీ 
సావు గీదనే రాసి పెట్టుందే రాములా..?” ఇలా ఆరంభ వాక్యంతోనే కథపై ఆసక్తిని 
కలుగజేస్తాడు రచయిత. ప్రపంచ కథ, నవలా సాహిత్యంలో పాఠకులను కథలోకి 
పరిగెత్తించే ప్రసిద్ది పొందిన ఈ టెక్నిక్‌ అసాధారణమైనది. ఇది ప్రఖ్యాత రచయిత 
అరవింద్‌ ఆడిగ “వైట్‌ టైగర్‌” లో కూడా కన్పిస్తుంది. ఈవిధంగా కథా రచనలో ఉ 
త్తమ శైలి, టెక్నిక్‌ కలిగి దానికి తెలంగాణ బతుకు, తండ్లాట, పోరాటం, జీవం 
తోడైన కథలు “లొట్టపీసు పూలు”. శీలం భద్రయ్యకు అభినందనలు. 

- మామిడి హరి కృష్ణ 
సంచాలకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కార్యదర్శి, సాహిత్య అకాడమి 


viii 


కథపేరు పుట 
1. ఇస పురుగు 1 
2. కేంపు చెర్వు g 
ఏ. బంచెర్రాయి 16 
4. కర్తవ్యం 21 
5. లాట్టపీసు పూలు 27 
6. బముకు 36 
7. వెలుగు చుక్క 42 
8. తోడు 48 
9. కోదండం 53 
10. కాత్త దార 62 
11. లత్త 69 
12. మూయబారి 76 
13. అగ్గువ బతుకులు 6౪4 
14. ఖూనీ go 
15. శూర్పణఖ 96 


అను”బంధం”- వ్యాసాలు 
1. ఆచార్య రాచపాజెం చంద్రశేఖర రెడ్డి గారి సంక్షిప్త వ్యాసం ... 117 
2. ధా॥ తంధు కృష్ణ కౌండిన్య గారి వ్యాసం ...121 
ఏ. దాః వెల్దండి శ్రీధర్‌ గారి వ్యాసం...128 
4. శ్రీ వేముల ఎల్లయ్య గారి వ్యాసం...133 
5. శ్రీ మేరెడ్డి యాదగిరి రెడ్డి గారి వ్యాసం...136 
6. శ్రీ మాదగాని శంకరయ్య గారి సంక్షిప్త వ్యాసం...140 
7. ధా॥ వి. జయప్రకాష్‌ గారి వ్యాసం...141 


xi 


అనుబం ధం” 


లొట్టపీసు పూలు శీలం భిద్రయ్య 


సామాజిక పరిణామాల ప్రతిబింబాలు లాట్టపీసు పూలు.. 


“లొట్టపీసు పూలు” కథల రచయిత శీలం భద్రయ్య 41 ఏళ్ల తెలంగాణ రచయిత. ఈ 
కథాసంపుటిలో 15 కథలున్నాయి. ఈ కథలన్నీ అక్టోబరు 2020 నుండి మే 2021 
వరకు ఎనిమిది నెలల *ళ్లోఫళ్నేగప్రషిథ శభ్రిక్షభళో అచ్చయ్యాయి. జూలై 2021లో 
పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ కథా సంపుటి ఇప్పుడే ఒక కథారైతు పండించిన 
తాజాపంట. సరికొత్త పంట. ఈ సంపుటిలోని కథలకు ఆ కథలలోని వస్తువులను బట్టి 
చారిత్రక ప్రాధాన్యం ఉంది. వర్తమాన ప్రాధాన్యత కూడా ఉంది. ఈ కథలు రజాకార్ల 
కాలం నుండి, తెలంగాణ రైతాంగ పోరాట కాలం నుండి ఇప్పటి కరోనా సెకండ్‌ వేవు 
కాలం దాకా జరుగుతాయి. ఈ కథలు రచయితకు వర్తమానం పట్ల ఎంత ఆసక్తి ఉ 
౦దో, చరిత్ర పట్ల కూడా అంతే ఆసక్తి ఉందని తెలియజేస్తాయి. చరిత్రను వర్తమానంతో 
అనుసంధానం చేసి, చరిత్ర కొనసాగింపును మనకు తెలియజేయాలన్న స్పృహ కథా 
రచయితకుంది. చరిత్రతోనే కాదు పురాణ వాస్తవికతను కూడా, వర్తమానంతో 
అనుసంధానం చేసే ప్రయత్నం చేశారు భద్రయ్య. 

భద్రయ్య రాసిన పదిహేను కథల్లో ఐదు కథలు రజాకార్ల ఆగడాలను చిత్రించాయి లేదా 
ప్రస్తావించాయి. అంటే ఆ ఉద్యమ ప్రభావం ఇంకా ప్రజలలో బలంగా ఉందన్న వాస్తవం 
తెలుస్తుంది. ఉత్తరాంధ్ర సాహిత్యంలో కూడా 1967-70 ల నాటి నక్సల్చరి ఉద్యమ 
స్ఫూర్తి ఆ తరువాత కాలంలోనూ ప్రతిబింబిస్తుంది. భద్రయ్య “ఇసపురుగు, “కేంప్రు 
చెర్వు”, “బంచెర్రాయి, “కోదండం”, “మాయబారీ”- కథలలో తెలంగాణ రైతాంగ 
సాయుధ పోరాటంలో రజాకార్ల ఆగడాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిత్రించారు. 
ఈ చారిత్రక సందర్భం భద్రయ్య కథలకు గొప్ప ప్రాముఖ్యతను తీసుకువచ్చాయి. 
“ఇసపురుగు” కథలో ఇస్తారి పెద్దయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 
పాల్గొన్నాడు. రజాకార్లను ఎదిరించి పోరాడాడు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా 
గ్రామాల్లో పటేల్‌ ల ఆగడాలు ఆగని పరిస్థితిపై తిరుగుబాటు ఈ కథ. “కేంపు చెర్వు” 
కథలో రచయిత తెలంగాణ సాయుధ పోరాట కాలానికి, నక్సల్బరీ ఉద్యమ కాలానికి 
ముడిపెట్టారు. “బంచెర్రాయి” పూర్తిగా రజాకార్ల కాలంనాటి కథ. ఏడున్నర దశాబ్దాల 
చరిత్రను రచయిత ఈ కథ ద్వారా మనకు గుర్తు చేశారు.“కోదండం” కథ కూడా 
తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటిదే. ఆ గ్రామంలో అంజయ్య అనే విద్యార్ధి 
నాయకత్వంలో చిన్న పిల్లలు చింత చెట్లు ఎక్కి వడిసెల రాళ్ళు విసిరారు. పిల్లల్లో 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


సహజంగా అలవడ్డ నాయకత్వ లక్షణాలు, పోరాటపటిమను ఈ కథలో చూడవచ్చు. 
దీనికి కొనసాగింపు వంటి కథ “మాయబారి”. (గ్రామ(ప్రజల సాయంతో దేశీయ 
విధానాలు, ప్రాంతీయ వ్యూహాలతో రజాకార్లను మట్టుబెట్టిన తీరు ఇందులో 
చిత్రించబడింది. 

ఈ అయిదు కథలలో తెలంగాణ ఏవిధంగా దొరలు, భూస్వాముల పాలనలో 
సతమతమైనదో చెప్పి, ప్రజాచైతన్యాన్ని చిత్రించారు రచయిత. పాలకవర్గ నిరంకుశత్వం, 
దౌర్జన్యాలను ప్రజలు, ప్రజాసంఘాలు సంఘటితంగా ఎదుర్కోవడమే మార్గమని ఈ 
కథలు చెబుతూ వచ్చాయి. 

ఈ కథాసంపుటిలో “కొత్త దొర” అన్నది చాలా విశిష్టమైన కథ. దొరతనం మారకుండా 
దొరలు మారితే ప్రయోజనం శూన్యమని, వ్యవస్థను మార్చకుండా వ్యక్తులు మారితే 
లాభం లేదని ఈ కథ చెబుతుంది. ఎవరు పాలిస్తున్నారన్నది కాదు. ఎలాంటి పాలన 
సాగుతున్నదనేదే ప్రధానమని ఈ కథ చెబుతుంది. ఈ కథ భుజాలు మార్చుకొని చేసే 
రాజకీయాల దోపిడీ స్వభావాన్ని కన్నులకు కడుతుంది. 

ఈ సంపుటిలో గురుశిష్య సంబంధాలను చిత్రించే రెండు కథలున్నాయి. ఒకటి “కర్తవ్యం”. 
రెండు “టముకు”. మొదటిది ఉద్యోగుల కథ. రెండవది కళాకారుల కథ. వాస్తవానికి 
(ప్రచారానికి మధ్య ఉండే దూరాన్ని గురు-శిష్య సంబంధం ద్వారా భద్రయ్య రాసిన కథ 
“టముకు”. దుష్ప్రచారం మానవ సంబంధాలను ఎంతగా అస్థిరపరుస్తుందో ఈ కథ 
చెబుతుంది. స్నేహం గొప్పదనం, ఆ నాటి కళలు, వైభవం, అమాయకత్వం అవన్నీ 
కథలో ఉంటాయి. 

ఈ సంపుటిలో రెండు పరువు హత్య కథలు ఉన్నాయి. ఒకటి ఖూని. రెండవది 
శూర్పనఖ. గత పదేళ్లుగా తెలుగునాట పరువుహత్యలు, దుర్మార్గాలు పెరిగిపోయాయి. 
వీటికి ప్రధాన కారణం యువతీ యువకులలో స్వాతంత్ర్య ప్రకటన. కులాంతర ప్రేమ 
వివాహాలు. వీటిని సహించలేని ఆధిపత్య కులాల వాళ్ళు, నిరంకుశ వాదులు హత్యలకు 
పూనుకుంటున్నారు. శూర్పణఖ కథ రామాయణ శూర్పణఖ కథ నేపథ్యంగా రాశారు 
భద్రయ్య. “ఖూనీ”లో ధరణికి ఇష్టం లేని పెళ్లి చెయ్యబోతె రైల్వేస్టేషన్‌ లో ఆమెను పెళ్లి 
చేసుకోబోతున్నారనుకుని అనుమానంతో ధరణి తండ్రి చంపేస్తాడు. ఈ కథా నిర్మాణం 
కొంత సంక్షిష్టంగా ఉన్నా సారాంశం ఇది. ఈ కథ పరువు హత్యలపైన ఈ తరం 
యొక్క నిరసనే. 

మూఢనమ్మకాల వల్ల బతుకులు ఎలా నాశనమవుతాయో చెప్పిన కథ “లత్త”. 
లింగమ్మకు నుదిటి మీద ఎగనాకుడు ఉందని, మల్లయ్య తల్లి ఆ సంబంధాన్ని ఒప్పుకోదు. 
అందరి ఒత్తిడితో ఒప్పుకుంటుంది. వెయ్యి రూపాయల కట్నం, రెండువేల రూపాయలకు 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


పెరిగిపోతుంది. అనేక రకాల ఆశ చూపించాక చివరికి ఒప్పుకుంటుంది. తీరా పెళ్లి 
దగ్గరకు వచ్చేసరికి లింగమ్మ తండ్రి మరణిస్తాడు. దాంతో మల్లయ్య తల్లి నమ్మకం 
బలపడడంతో వెనక్కి తగ్గుతారు. పెండ్లి రద్దయిపోతుంది. చివరికి లింగమ్మకు ఇద్దరు 
భార్యలు మరణించిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. లింగమ్మను చేసుకోవాల్సిన మల్లయ్య 
చివరికి బిక్షగాడు అవుతాడు. మానసిక స్వస్తత చేకూరే వరకు లింగమ్మ దంపతులు 
అతనికి ఆశ్రయం కల్పించి ఆదరిస్తారు. 

“తోడు” కథ ఇప్పటి వైద్యరంగంలోని అమానుషత్వాన్ని వాస్తవికంగా చిత్రించింది. పల్లెలో 
బతకలేక పట్నం వెళ్ళిన విజయమ్మ రామలింగంలు ఉపాధి కోల్పోవడం వలన, కూతుర్ల 
ధన దాహం వలన నిరాశ్రయులైన ఆ దంపతులు వృద్దాప్యంలో వైద్యం చేయించుకోలేక 
జంటగా కన్ను మూసిన వాస్తవాన్ని ఈ కథ చెబుతుంది. అలాగే పల్లె నుండి పట్నం 
వచ్చి కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి మళ్ళీ పల్లెకు చేరే క్రమంలో ప్రమాదానికి 
గురైన రాములమ్మ, రాములు విషాద గాథ “అగ్గువ బతుకులు”. “వెలుగు చుక్క” సైనిక 
నేపథ్యంలోఉన్న కథ. ఆనందరావు, కిరణ్‌ ల సాహస గాథ. ఆనందరావు కుమారుడిని 
, ఆయుధాలను ఎత్తుకెళ్ళిన తీవ్రవాదులనుండి సాహాసం చేసి కిరణ్‌ కొన్ని గంటలలోనే 
తిరిగి తీసుకొస్తాడు. “లొట్టపీసు పూలు” చెరువులో పూస్తాయి. శివుడు ఆ లొట్టపీసు 
పూల చెట్లను నరికి, వాటితో తడికలను అల్లి జీవనం సాగిస్తాడు. అనుకోకుండా అతనిపై 
ఎల్లయ్య పంతులు అనే పెద్దమనిషిని చంపాడనే హత్యనేరం పడుతుంది. అంతకు ముందు 
తాతతో చెరువు దగ్గర యమున “లొట్టపీసు పూలు” ఇష్టపడి వెంట తెచ్చుకుంటుంది. ఆ 
పూలు బతుకమ్మను పేర్చడంలో ఉపయోగపడవని, వాటిని ముట్టరాదని సలువమ్మ తన 
బిడ్డ యమునకు చెబుతుంది. చివరికి ఆ హత్యోదంతాన్ని, నేరస్తుడిని పట్టివ్వడంలో ఆ 
“లొట్టపీసు పూలే” ఉపయోగపడతాయి. గ్రామాల్లో లొట్టపీసు చెట్లు చెరువుల్లో పెరిగినపుడు, 
అవి పెరగకుండా వాటిని అడుగుకు తొక్కి వేస్తారు. కొంత కాలం తరువాత లొట్టపీసు 
చెట్లు తిరిగి లేస్తాయి. ఈ క్రమంలో వాటినే నమ్ముకున్న కొన్ని వృత్తుల వాళ్ళు కొంతకాలం 
ఉపాధి కోల్పోతారు. ఈ కథల్లో అణిచివేత, చిన్నచూపుకు గురైన జీవితాల తిరుగుబాటు 
ప్రధానంగా ఉండడంతో ఈ పుస్తకానికి శీర్షికగా “లొట్టపీసు పూలు” అని నిర్ణయించారు 
రచయిత. 

ఈ కథలన్నీ కలిసి సారాంశంలో స్వాతంత్ర్యానంతర ఆర్థిక, సాంఘిక, రాజకీయ 
వాస్తవాలపై రచయిత చేసిన వ్యాఖ్యలు. స్వాతంత్ర్యం వచ్చినా, సాధించవలసినంత 
అభివృద్ధిని, మార్చును సాధించలేకపోవడం వల్ల, దోపిడీని నిర్మూలించలేకపోవడం వల్ల, 
బలవంతుల దౌర్జన్యాలు అలాగే కొనసాగుతున్నాయని ఈ కథలు చెబుతాయి. ప్రజలలో 
సాంఘీక చైతన్యం కల్గించడంలో పాలకులకు (శ్రద్ద లేకపోవడం వలన కుల వివక్ష 


శీలం భద్రయ్య 


ల్‌ హా వ 
లొట్టబను పూలు 


కొనసాగుతూ, పరువు హత్యలు జరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూలనలో పాలకులు 
విఫలం కావడం వల్ల వివాహ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక కథ చెబుతుంది. 
పేదరిక నిర్మూలన జరగకపోవడం వల్ల అనేక అనర్జాలు జరుగుతున్నాయి. చేరదీసిన 
వాళ్ళను చంపేయడం, పల్లెలను వదిలి పట్నాలకు పోయి కష్టాల పాలవ్వడం వంటి 
అనర్జాలు జరుగుతున్నాయని కొన్ని కథలు చెబుతాయి. “సమాజంలో ఎన్ని లోపాలున్నా 
మానవత్వం పూర్తిగా చావదు” అని చాటి చెప్పే ధోరణి చాలా కథలలో కనిపిస్తుంది. 
భద్రయ్యకు వస్తువు మీద మంచి శ్రద్ధ ఉంది. సామాజిక సంబంధాలను, పరిణామాలను 
భద్రయ్య జాగ్రత్తగా చిత్రిస్తాడు. సీరియస్‌ రచయితగా ఉన్న భద్రయ్య కమర్షియల్‌ కోణాన్ని 
ఆయన పరిహరించుకోవాల్సి ఉంది. చక్కని తెలంగాణ భాష ఆయన సొంతం. ఈ 
కథలలోని పాత్రలు చాలా వరకు బడుగుల జీవితాలు. తల్లి లేని పిల్లలు, తండ్రి లేని 
పిల్లలు, ఇద్దరూ లేని పిల్లలు, నానమ్మ తాతయ్య పోషణలో పెరిగిన వాళ్ళు, భర్తల 
నిరాదరణకు గురైన ప్రీలు, భర్త చనిపోతే మరొకరితో వెళ్లిపోయిన స్రీలు. ఈ కథల్లో 
వీళ్లంతా సామాన్యులు. భద్రయ్య తన పరిమితమైన జీవితానుభవంలో గొప్ప వైవిధ్యభరిత 
కథలే రాశాడు. 


అనంతపురం ఆచార్య రాచపాజెం చంద్రశేఖర రెడ్డి 
07.09.2021 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


అస్తిత్వ పతాకలు - “లాట్టపీసు పూలు” కథలు 


కథాప్రస్తావన : ఆధునిక వచన రచనా ప్రక్రియలో కథానిక ప్రముఖ స్థానాన్ని 
ఆక్రమించింది. కథానిక చిన్న కథ అనీ, కథ అనీ నేడు వ్యవహారంలో ఉంది. 
తెలుగు సాహిత్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొంది దిన దిన 
ప్రవర్ధమానమవుతున్న సాహిత్య ప్రక్రియ కథానిక. కావ్యేషు నాటకం రమ్యం” 
అన్నారు ఆలంకారికులు. కానీ ప్రస్తుత సమకాలీన సాహితీ ప్రక్రియల్ని చూస్తే 
“కావ్యేషు కథా రమ్యం” అని అనక తప్పదు. తెలుగు సాహిత్యంలో కథ ఒక విశిష్ట 
స్థానాన్ని ఆక్రమించింది. బండారు అచ్చమాంబ మొదలు ఎందరో రచయితలు 
కథలను రాసి కథాసాహిత్యాన్ని పరిపుష్టం గావించారు. ఈనేలలో చాలామంది 
రచయితలు అస్తిత్వ స్పృహతో కథలను రాశారు, రాస్తున్నారు. కాలానుగుణంగా 
వచ్చిన ఆయా ఉద్యమాలకు స్పందించి కథలు రాసిన వారు కూడా ఉన్నారు. 
జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం మొదలు దళితవాదం, ప్రీవాదం, 
బిసి వాదం, ముస్లిం మైనార్టీ వాదం ఉద్యమాలకు సంబంధించి అనేక కథలు 
వస్తున్నాయి. ఈ పరంపరలో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో పాటు 
అట్టడుగు వర్గాల జీవితాన్ని ప్రతిబింబింపజేస్తూ శీలం భద్రయ్య కథలను రాస్తున్నాడు. 
ఈయన రాసిన తాజా కథా సంపుటియే 'లొట్టపీసు పూలు”. 

నామౌచిత్యం: “లొట్టపీసు పూలు” అను శీర్షికయే అద్భుతంగా ఉంది. నిరాదరణకు 
గురవుతున్న పూలకు కావ్య గౌరవాన్ని కల్పించడం ఎంతో సమంజసంగా ఉంది. 
అస్తిత్వ ఉద్యమాల (ప్రభావంతో ఇలాంటి రచనలు చేసిన కవులు, రచయితలు 
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. వారిలో దాశరథి 
రంగాచార్య రాసిన “మోదుగు పూలునవల, ఆచార్య ఎన్‌. గోపి రాసిన తంగేడు 
పూలు’ కవితా సంపుటి ఎంతో సుప్రసిద్ధమైనవి. మట్టి పరిమళాలతో కూడిన సహజ 
సౌందర్యానికి ప్రతీకగా ప్రకృతిలో లభించేవి మోదుగు పూలు, తంగేడు పూలు, 
లొట్టపీసుపూలు. ఇవి నిరాడంబరత్వమునకు నిలువెత్తు నిదర్శనం. శీలం భద్రయ్య 
తాను రాసిన కథాసంపుటికి 'లొట్టపీసుపూలు” అని పేరు పెట్టడంలోనే మట్టి 
బతుకుల వెతలను, కథావస్తువులుగా స్వీకరించాడన్న విషయం అర్థమవుతుంది. 
ఆధిపత్యవర్గాలవారిచే అట్టడుగు వర్గాల వారు ఏవిధంగా పీడింపబడుతున్నారో, 
ఎలా చులకనగావింపబడుతున్నారో ఈ కథల ద్వారా మనకు తెలుస్తుంది. తెలంగాణ 


సాయుధ పోరాట కాలంలో జరిగిన దొరల దోపిడీ పీడనకు వ్యతిరేకంగా జరిగిన 
పోరాటం ప్రధాన వస్తువుగా చేసుకొని రాయబడిన కథలు ఇందులో ఆరున్నాయి. 
అట్టడుగున పడి కనిపించని ఎన్నో సత్యాలను వెలికితీసి ప్రపంచానికి చాటిచెప్పడమే 
రచయిత పరమోద్దేశం. కావున సమాజంలో నిరాదరణకు గురి కాబడ్డ వ్యక్తుల జీవితాలను 
తలకెత్తుకుని, వాటిని తన కథల్లో వస్తువుగా చేసుకొని ఆసక్తిగా చెప్పడం జరిగింది. 
కల్మషం లేని వివక్షకు గురైన జీవితాలకు ప్రతీకగా 'లొట్టపీసు పూలను” స్వీకరించడం 
జరిగింది. 
ఇతివృత్తం: ఈ కథాసంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. 'ఇసపురుగు” మొదటి 
కథ. “శూర్పణఖ” చివరి కథ. ఇందులోని ఆరు కథలు ప్రపంచ చరిత్రలోనే మహోన్నత 
స్థానాన్ని సంపాదించుకున్న తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినవి. సాయుధ 
పోరాట కాలంలో ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను 
చైతన్యపరిచి ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారు. “మావూళ్ళో కూడానా కథ రాసిన 
కాంచనపల్లి చినవెంకట రామారావు, “ఊరేగింపులు” కథ రాసిన ఆవుల పిచ్చయ్య, * 
జైలు లోపలి కథ రాసిన వట్టికోట ఆళ్వారుస్వామి మొదలగువారి రచనలు తెలంగాణ 
సాయుధ పోరాటానికి అద్దం పడుతాయి. “బాంచన్‌ దొరా కాల్నొక్త అన్న బడుగు జీవులే 
బంధూకులను చేతబట్టి వీరోచిత పోరాటం చేసిన చారిత్రక ఘట్టాలను భద్రయ్య కూడా 
కథలుగా మలిచి ఆద్యంతం పాఠకులను ఉత్కంఠతో చదివేట్టుగా రాశాడు. 
“ఇసపురుగు కథలో నర్సమ్మ భర్త సైదులు బతుకు తెరువు కోసం మస్మట్ము 
వెళ్లి దొంగతనం నేరం మీద జైలుకెళ్తాడు. తన భర్తను జైలు నుంచి విడిపించడానికి 
నర్సమ్మ అప్పు కోసం నారాయణ పటేల్‌ దగ్గరికి వెళ్తుంది. ఆమె మీద కన్నుబడ్డ నారాయణ 
పటేల్‌ సాయంత్రం బాయి కాడికి వస్తే అప్పు ఇస్తానని చెప్తాడు. నాటువైద్యం తెలిసిన 
పెద్దయ్య సాయంతో నరసమ్మ ఆ గండం నుండి గట్టెక్కుతుంది. విషపురుగు వంటి 
నారాయణ పటేల్‌ కు విషముష్టి చెట్టు వేరును ఉపాయంతో విరుగుడుగా ఇవ్వడంతో 
నారాయణ పటేల్‌ పీడ నర్సమ్మతో బాటు ఆ ఊరి ఆడబిడ్డలకు తొలగిపోతుంది. నారాయణ 
పటేల్‌ వంటి చీడపురుగులు సమాజంలో అక్కడక్కడా ఉన్నారని ఈ కథ ద్వారా 
తెలియజేశాడు. 'కేంపుచెర్వు' కథలో, కొత్తగా కట్టే మూసీ జలాశయం కొరకు ప్రజలందరూ 
ఊరిని ఖాళీ చేయాలని దొర హుకుం జారీ చేయడం, ఆ వెంటనే మోసపూరితంగా 
వారందరి దగ్గరా తెల్ల కాయితం మీద సంతకాలు తీసుకొంటాడు. వాళ్ల భూములకు 
ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని కాజేయాలని దొర ప్రణాళిక వేయడం 
జరుగుతుంది. ప్రజాపోరాటాల్లో అజ్ఞాతంగా ఉన్న శివుడు ఆ విషయం తెలిసి, ఊరందరిని 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


కూడగట్టి వారికి చైతన్యం కలిగిస్తాడు. నిజం గ్రహించిన ఊరిజనం దొర మీద తిరుగుబాటు 
చేయడంతో, దొర భయంతో పట్నం పారిపోవడంతో కథ ముగుస్తుంది. మూసీ ప్రాజెక్టు 
గర్భంలో తరాల జ్ఞాపకాలతో పాటు బానిసత్వాన్ని కూడా దాచుకున్న “కేంపు చెరువు ( 
మూసీ జలాశయం)” నిర్మాణవృత్తాంతాన్ని ఈ కథలో చెప్పాడు. ఈ కథ ఒక అభ్యుదయ 
కథా నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తుంది. మూసీ జలాశయాన్ని ఇప్పటికీ ఆ పరిసర 
ప్రాంతాల్లో కేంపు చెర్వు అని పిలవడం పరిపాటి. 

'లొట్టపీసు పూలు” కథలో బతుకమ్మ, బొడ్డెమ్మ పండుగల సందర్భాల్లో గ్రామీణ 
వాతావరణం ఎలా ఉంటుందో సవివరంగా తెలియజేశాడు. ఈ పండుగల సమయంలోనే 
ఊరి పెద్దమనిషి ఎల్లయ్య పంతులు హత్యకు గురికావడం, ఆ హత్యా నేరాన్ని 
అమాయకుడు శివుని మీద వేయడం, దాంతో అతడు కటకటాల పాలవుతాడు. శివుడు 
అమాయకుడు. కాని నిజంగా హత్య చేసిన పాపయ్య పాపాన్ని “లొట్టపీసు పూలే” 
బయటపెట్టినవి. శివుడి జీవనానికి ఉపయోగపడే “లొట్టపీసు చెట్లు” , బతుకమ్మను 
పేర్చడానికి పనికిరాని 'లొట్టపీసు పూలు, ఆ ఊరిపెద్ద హత్యవెనుక ఉన్న అతి రహస్యాన్ని 
బయటపెట్టి నిర్దోషిని రక్షించి, దోషికి శిక్ష పడేటట్లు చేసినవని చెప్పడంలోనే ఒక 
అద్భుతమైన సందేశం దాగి ఉంది. ఆధిపత్య వర్గాల వారి దృష్టిలో ఏమాత్రం పనికిరాని 
వారుగా, అనామకులుగా భావింపబడుతున్న అట్టడుగు వర్గాల వారే సమాజాభివృద్ధికి 
వెన్నుదన్నుగా నిలిచారన్న విషయం ఈ కథ ద్వారా భద్రయ్య తెలియజేశాడు. దేశభక్తి 
ప్రబోధాత్మకమైన కథ “వెలుగు చుక్క. ఈనాడు డాలర్ల వ్యామోహంలో విదేశీ ఉద్యోగాల 
కోసం ఎగబడుతున్న యువతకు ఒక చక్కని సందేశాన్ని అందించే కథ ఇది. ఈ కథలో 
మేజర్‌ కిరణ్‌ దేశ రక్షణలో భాగంగా సర్జికల్‌ (స్రైక్‌ తో శత్రువుల ఆట కట్టించి, 
మానవత్వంతో ఆపద నుండి బాలుడిని, ఆయుధాలను కాపాడి ఉన్నతాధికారులతో భేష్‌ 
అనిపించుకుంటాడు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగ అవకాశాలున్నా తండ్రికున్న 
దేశభక్తితో తండ్రి మాట జవదాటని సైనికుడిగా దేశ రక్షణకు తన వంతు పాత్ర పోషిస్తాడు 
కిరణ్‌. చెడు ఎప్పుడూ మంచికి శత్రువైతది. చివరికి మంచే నిలబడుతుందన్న సందేశాన్ని 
ఈ కథ ద్వారా రచయిత చెప్పిన విధానం బాగుంది. 

“'టముకు'కథ చిరుతల రామాయణం కళారూపం ప్రదర్శన వైవిధ్యాన్ని మన 
కళ్ళ ముందు ఉంచుతుంది. బుచ్చయ్య పంతులు చిరుతల రామాయణంలో తన 
జీవితకాలంలో ప్రదర్శన చేయలేని అసాధ్యమైన ప్రదర్శన శిష్యుడు సర్వయ్య సాధించడం 
జరుగుతుంది. ఈ క్రమంలో స్నేహితుని రహస్యాన్ని దాచి ఎన్నో కష్టాలను ఎదుర్శొన్న 
సర్వయ్య, చివరికి సొంత ఊరిని వదిలిపెట్టి అటుపై ఊర్లు మారాల్సి రావడం 
జరుగుతుంది. గురువుకుదగ్గ శిష్యుడుగా సర్వడు ఎదగడం ఇందులోని ప్రధాన వస్తువు. 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


రజాకార్ల అరాచకాలను తెలియజేసే కథ “కోదండం”. దోపిడీలు, హత్యలు, మానభంగాలు 
చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రజాకార్లను దళనాయకుడు అంజయ్య 
జనాన్ని చైతన్యపరిచి, రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి వారిని తరిమేసి చింతలగూడెంకు 
స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టడం ఈ కథలోని ప్రధానాంశం. గడీల పాలనలో దొరతనం 
గడీలకు బందీ అయిన నేపధ్యాన్ని 'కొత్తదొరిలో చెప్పాడు. మూఢనమ్మకాలను పూర్తిగా 
తూర్పారబట్టిన కథ “లత్తి. లింగమ్మ నుదుట ఎగనాకుడు ఉండడం వల్ల లత్త ( దరిద్రం 
) కొడుతుందని, ఆమెను ఎవరు పెళ్ళాడడానికి ముందుకు రాకపోగా చివరికి తనకన్నా 
వయసులో ఎంతో పెద్దవాడైన వ్యక్తికి మూడో సంబంధంగా పెళ్లి చేసుకుంటుంది. 
ఎగనాకుడు ఉన్నంత మాత్రాన ఎలాంటి అరిష్టం కలగదన్న విషయాన్ని ఈ కథ ద్వారా 
తెలియజేశాడు. ఇప్పటికీ గ్రామాల్లో ఈ దురాచారం అక్కడక్కడా ఇంకా కనబడుతుంది. 
సాయుధ పోరాటకాలంలో రజాకార్లకు వ్యతిరేఖంగా పోరాడిన సంఘం సభ్యులుగా ఉ 
న్న కుటుంబాన్ని రజాకార్లు చిత్రహింసలకు గురిచేయడం, చివరికి వారు మాతృభూమికి 
చెల్లించిన విధానం మాయబారి కథలో ఉంటుంది. పరువు హత్యలకు బయోస్మోపులో 
చెప్పబడిన కథ 'ఖూని* కులాలు, మతాల అడ్డుగోడలను కూల్చలేక, తమ (ప్రేమను 
మరచిపోలేక ఎంతోమంది యువత ఎలా బలైపోతున్నారు. కులాల పట్టింపు, ప్రేమికుల 
ప్రేమ వ్యవహారంలో అమాయకుడైన ప్రణయ్‌ అనే యువకుడు కులం కారణంగా బలి 
కావడం ఈ కథలో ప్రధాన వస్తువ. ఈకథలో ఉత్కంఠ ప్రశంసనీయంగా ఉంటుంది. 
కరోనా నేపథ్యంలో రాయబడ్డ కథ “అగ్గువ బతుకులు”. బతుకుదెరువు కోసం పట్నం 
పోయిన రాములు దంపతులు లాక్‌ డౌన్‌ వల్ల ఉపాధినికోల్పోవడం, సరైన రవాణావసతులు 
లేని ఆసమయంలో ప్రసవానికి భార్యను ఇంటికి తీసుకొస్తూ ఆ దంపతులు ప్రమాదవశాత్తు 
మరణించడం, కనీసం ఆ దంపతుల అంతిమ సంస్కారాలకు గ్రామంలో ఎవరూ 
రాకపోవడం కరోనా కల్లోల పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా రచయిత చూపించాడు. 
పురాణ పాత్రలతో పోలిక చేస్తూ ఆధునిక సామాజిక సమస్యను కొత్త ప్రయోగం చేస్తూ 
రాసిన కథ “శూర్పణఖ”. 

ఈ విధంగా లొట్టపీసు పూలు కథా సంపుటిలోని కథలన్నీ కూడా నిజాం 
నిరంకుశ పాలన, దొరల దౌర్జన్యాలు, రజాకార్ల దురాగతాలు, ప్రజల తిరుగుబాట్లను 
చెప్పడమే కాకుండా అట్టడుగు వర్గాల ప్రజల (బ్రతుకులను, రాజకీయ, సాంఘిక 
పరిణామాలను, దోపిడీకి గురైనటువంటి వారి వేదనను, నాటి సాంస్కృతిక జీవనవైభవాన్ని 
కళ్ళకు కట్టినట్టు ఈ కథల ద్వారా చెప్పడం జరిగింది. 
సమున్నత కథా లక్షణాలు: శీలం భద్రయ్య రాసిన కథలన్నీ ఒక కథకు ఉండవలసిన 
లక్షణాలను పరిపూర్ణంగా కలిగి ఉండి, ఉత్తమ కథలుగా గుర్తింపు పొందాయి. కథానిక 


లక్షణాలైన సంక్షిప్తత, ఏకాంశ వ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత, ప్రతిపాద్యప్రవణత, 
సంవాదచాతుర్యం వంటి లక్షణాలు ఈ కథలో ఉండడం వల్ల కథలకు మరింత పరిపుష్టి 
చేకూరింది. సంక్షిప్తంగా ఉండడం కథానిక (ప్రధాన లక్షణం. వస్తువులోనూ, 
సంఘటనలోనూ, పాత్రల్లోనూ, సంవాదాల్లోనూ విస్పృతి లేకుండా సాధ్యమైనంత తక్కువగా 
కథను తీర్చిదిద్దే నేర్చు, ఓర్పు శీలం భద్రయ్యకు పుష్కలంగా ఉంది. పాఠకులకు 
విసుగు కలిగించకుండా, సంక్షిప్తంగా కథను ముగించడంలో రచయిత అందెవేసిన 
చేయి. తెలివైన పాఠకుడిని గౌరవించి ముగింపు ఇస్తాడు. ఆలోచన రేకెత్తించడం ద్వారా 
కథ పాఠకులను చాలా కాలంపాటు వెంటాడుతుంది. రెండవ లక్షణమైన “ఏకాంశ 
వ్యగ్రతి అనగా వస్తువైక్యత. కథకుడు ఏ విషయం మీద ప్రధానంగా దృష్టి పెదతాడో 
అదే విషయాన్ని ముగింపు వరకు తీసుకొని వెళ్ళగలిగేలక్షణం భద్రయ్య కథల్లో 
కనబడుతుంది. కథను చదివేటప్పుడు రెప్పపాటు కానీ, రాసేటప్పుడు మనసుకు 
ఏమరుపాటు కానీ, లేనటువంటి ఈ లక్షణమే 'నిర్భరతి. ముఖ్యంగా పాఠకునికి విసుగు 
కలిగించకుండా హాయిగా చదివించే నేర్చు భద్రయ్య కథా నిర్మాణంలో భాగమే. 
నాలుగోలక్షణమైన * స్వయం సమ(గతి అనగా కథలోని వస్తువు దేనికదే సమగ్రంగా ఉ 
ండాలి. అవసరమైనటువంటిది కొరవడి, అనవసరమైనది ఎక్కువగా చెప్పినట్లు ఉ 
ండకూడదు. కథానిక పరిమాణంలో నవల కన్నా చిన్నదై దాని స్వయం సమగ్రతకు 
దోహదపడే విధంగా ఉండే లక్షణం శీలం భద్రయ్య కథల్లో కనబడుతుంది. ఐదవ 
లక్షణమైన 'ప్రతిపాద్య ప్రవణతి. తాను తెలుసుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాని 
వికాసానికి అనుగుణంగా రచన సాగించే నేర్పరి భద్రయ్య. ఇక చివరి లక్షణమైన 
“సంవాద చాతుర్యంసంభాషణ రూపంలో సాగే వాక్యాలు ఒకానొక ప్రధానమైన అంశాన్ని 
ఆవిష్కరించే టట్లుగా, ఒక పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేటట్లుగాఉండాలి. ప్రతి సంభాషణ 
కథకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలి. ఈ ప్రతిభ ఈ కథల్లో స్పష్టంగా 
కనబడుతుంది. ఇలా ఒక కథకు ఉందవలసిన లక్షణాలన్నీ భద్రయ్య కథల్లో ఉండడంవల్ల 
వాటికి మరింత పరిపుష్టి కలిగిందని చెప్పవచ్చు. 

కథాకథనం: 'కథంటే కథన రూపంలో చెప్పబడే చిన్న నాటకం” అంటాడు హెప్రీథామస్‌. 
కథను ప్రారంభించే విధానంతో పాటు సంభాషణలతో కూడి, ఆద్యంతం పాఠకులకు 
ఆసక్తిని కలిగించే విధంగా కథను కొనసాగిస్తూ చక్కని ముగింపును కలిగియున్నప్పుడే 
ఆ కథ మరింత ఆదరణ పొందుతుంది. శీలం భద్రయ్య రాసిన కథల్లో ఒక ప్రత్యేకత 
కనబడుతుంది. అదేమిటంటే కథా ప్రారంభంలో చెప్పవలసిన విషయాన్ని ఎక్కడో మధ్యలో 
చెప్పి, మధ్యలో జరిగే కథను ప్రారంభంలో చెప్పి, ఆద్యంతం పాఠకులకు ఉత్మంఠతను 
రేకెత్తించే విధంగా కథను నడిపించడం. ఉదాహరణకు 'ఇసపురుగు కథలో, కథ మధ్యలో 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


చెప్పాల్సిన విషయాన్ని ప్రారంభంలోకి తీసుకువచ్చి, ఇలా రచనను ప్రారంభిస్తాడు. 
“పొద్దుగూకాల నుంచి కుండపోతగా ఇడ్వని ఆన కురుస్తుంది. అద్దరాత్రి. వానకు 
తెరిపిలేదు. నర్సమ్మ పసిబిడ్డను ఎత్తుకుని, దబ్బ దబ్బ ఇంట్ల నుండి బయటికి నడిసింది. 
బిడ్డ తడవకుండా నెత్తినకొప్పెర పెట్టింది. ఒళ్ళుతడుస్తున్నా లెక్కజేయక, వడిగా 
అడుగులేసుకుంట దవాఖానకు బయల్టేరింది.” (పుట సంఖ్య-01) ఇలా ఆరంభంలోనే 
పాఠకులకు కథ పట్ల ఆసక్తి కలిగి, విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలంతో కథను 
చదవడానికి పూనుకుంటారు. కథా ప్రారంభం ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుందో 
ముగింపు కూడా అంతే ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఉంటుంది. మచ్చుకు 
“అగ్గువ బతుకులుకథలో ముగింపు ఇలా ఉంటుంది -'గుంజకున్న మేక గంగవ్వ 
మదిగుంజుతుంది. పల్పుతెంపుకుంది. పిలగాది ఆకలి తీర్చింది. చాలాసేపటికి లింగమ్మ 
కండ్లల్ల నిండిన నీళ్లు ఇంకినై. ఇంటి ముంగలరాములు, రాములమ్మలు 
పాశిపీనిగలయిండ్రు. కరోనా భయం ఊరి జనాల మానవత్వాన్ని మింగింది. లింగమ్మ 
ఆశను, పసిగుడ్డు తల్లిదండ్రుల ఊరి చెరువు మింగింది. గుంజకు కట్టేసిన మేక గంగవ్వ 
ఒక్కటే కన్నీరు పెడుతుంది. చెరువుల పడ్డ ఆటో అనాధయ్యింది “(పుట సంఖ్య-89). 
కథ మరింత రక్తికట్టించడం కోసం కాల్బ్పనికతను చేర్చడం కూడా రచనా నైపుణ్యంలో 
ముఖ్య భాగమే. "కథకి గొప్పతనం కల్పించాలంటే కథ చిత్రించే జీవితం, భూమి నుంచి 
పైకి లేవాలి అంటాడు చలం. ఈ కథల్లో కూడా శీలం భద్రయ్య వాస్తవికతకు కొంత 
పైకి కథను నడిపించి పాఠకుల హృదయాలను తనవైపు తిప్పుకోవడంలో 
సఫలీకృతులయ్యాడు. 

భాషా ప్రయోగం: ఇందులో రెండుకథలు మినహా మిగతా కథలన్నీ అచ్చమైన తెలంగాణ 
జీవద్భాషలో రాయబడ్డాయి. ఈ కథలన్నీ చదివినప్పుడు నిఘంటువుల్లో కూడా చేరని 
సజీవ పదాలు వీటిలో కనబడతాయి. కతువ, తక్తు, తమసం, ఇగి, మంగులం, పుర్రచేయి 
లాంటి పదాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చక్కని వస్తువుతో పాటు శిల్పం కూడా 
ఈ కథల్లో ఉండి వాటికి మరింత పరిపుష్టిని కలిగించడం జరిగింది. సామాన్యం 
ప్రజలు మాట్లాడే భాషలోనే ఈ కథలు రాయబడ్డాయి. ఉదాహరణకు - 'రామలింగానిది 
నల్గొండ జిల్లా వల్లాల పక్కన జాలవారి గూడెం. అమ్మకు సొమ్ములు లేకున్నా 
అయ్యకుసొమ్మఉంది. అది చిన్నతనాన అయ్యను కాటికి తోలుకబోయింది. అమ్మ 
కూలినాలికి పోయి సదివిస్తే తొమ్మిదిదాంక సదివిండు. ఆ తర్వాత అమ్మ కూలినాలి 
చేయలేక పోయింది. 'ఉంటనో సస్తనో బిడ్డా! ఇగ మనుండంగ నీ పెళ్లి చూసి పోతునుకుంట 
మేనమామ బిడ్డ విజయమ్మతో లగ్గం చేసింది. (పుట సంఖ్య-49). ఇలా స్వచ్చమైన 
(ప్రజల భాషలో రాయబడం వల్ల కథలకు మరింత సహజత్వంకలిగింది. 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


అలంకార ప్రయోగం: కవిత్వమైనా, కథయినా, నవలయైనా, కావ్యమైనా అలంకార 
ప్రయోగం ఉన్నప్పుడే మరింత సోయగాన్ని సంతరించుకొని పాఠకుల హృదయాలకి 
హత్తుకుంటుంది. అలంకార ప్రయోగం లేకుండా ఏ రచన కూడా పది కాలాల పాటు 
మనుగడ కొనసాగించలేదు. ఈ కథల్లో భద్రయ్య అనేక అలంకారాలను ప్రయోగించి 
కథలకు మరింత రసపుష్టిని కలిగించాడు. మచ్చుకు కొన్ని అలంకారాలు 
1. తోడేలు కలలకొచ్చిన మేక పిల్లోలె గజగజ వణికింది. ( పుట సంఖ్య-6) 
2. ఆదు చూపులకు ముల్లేసుకునిసూస్తడు (పుట సంఖ్య-7) 
3. ఆకలున్న పెద్దపులికి అలిసిపోయిన జింక దొరికినట్టు (పుట సంఖ్య-7) 
4. నిప్పుల మీద కూసున్నట్టనిపించింది. (పుట సంఖ్య-7) 
ర్‌. చెట్టుకిసిరిన రాయికి పిట్టలోలిగ (పుట సంఖ్య-13) 
6. అహంకారంతో ఉన్న వాళ్ల తుపాకులు మోగినై (పుట సంఖ్య-17) 
7. బంచెరాయిపై కన్నీటానకురిసింది. (పుట సంఖ్య -18) 
8. ఆ దీపపు కాంతిలో రాఘవయ్య సారు నవ్వులలో నిస్వార్థపు అడుగుల 
ఎలుగులున్నట్టనిపించింది. (పుట సంఖ్య-26) 
9. అయికూడా యమునలాగే గాలికి అందంగా నవ్వుతున్నై (పుట సంఖ్య-29) 
10. వాటి తలలు గాలికి ఊగుతూ పిలుస్తున్నట్టనిపించింది. (పుట సంఖ్య -29) 
11. గాబుల నీళ్లల్ల ఎర్రసంచి పాపని పాపంలా తేలుతూ కనిపించింది. (పుట-34) 
12. మీనాక్షి అందమైన ముఖం అక్కడున్న వ్యక్తుల అంతర్ముఖాల్లాగా క్షణాల్లో 
వికారంగా మారింది. (పుట సంఖ్య-104) 

ఇలా రచయిత సందర్భోచితంగా ప్రయోగించిన అలంకారాలు రచనాశైలికి 
మరింత సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. 
ముగింపు: 'లొట్టపీసు పూలు” కథా సంపుటిలోని కథలన్ని ఆయా సమస్యలకు అద్దం 
పడుతూ, పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అట్టడుగు వర్గాల అస్తిత్వాన్ని 
నిలబెట్టడం కోసం, వారిని మరింత చైతన్యపరిచేటట్లుగా ఉన్నాయి. కథ పరమోద్దేశ్యాలైన 
మానసికానందంతో పాటు, చక్కని సందేశాన్ని కలిగిన కథల్ని కథాసాహిత్యంలో అస్తిత్వ 


పతాకలుగా ఎగిరేసిన మిత్రుడు శీలం భద్రయ్యకు హృదయపూర్వక అభినందనలు. 
దా. తండు కృష్ణ కౌండిన్య 


సహాయాచార్యులు, నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ 
సెల్‌ : 9704731346 


లాట్టపీసు పూలు శీలం భద్రయ్య 


తెలంగాణ మట్టి మీది వేలిముద్రలు 


తెలంగాణ నేలమాళిగను మనసుపెట్టి తవ్వుకుంటూ పోతే ఎన్నో నెత్తుటేర్ల 


కెరటాలు గుండె గోడలకు తాకి కూలిపోతుంటాయి. మనముందు తరాల బతుకు చిత్రాలు 
ప్రతి పొరలో చేతికి తాకి మన వారసత్వ మూలాలు నరాలకు చేరి దేహమంతా 
పౌరుషాగ్నితో ఉప్పొంగుతుంది. ఈ మట్టి మీద జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ 
పోరాటం (1946-1951) నుంచి నిన్న మొన్నటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉ 
ద్యమం (2001-2014) దాకా అనేక పోరాటాల సెగ మన హృదయాన్ని 
కంపింపజేస్తుంది. తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి మూలమలుపునే కాదు ఎన్నో 
సామాజిక మార్పులను ఇక్కడి కథకులు తమదైన శైలీ, శిల్పాలతో చాలా బాధ్యతతో 
కథీకరిస్తూ వస్తున్నారు. అట్లా రాసిన ఎన్నో కథలు తెలుగు కథా సాహిత్యానికి 


జోడింపబడ్డాయి. 


జీవితం నిరంతర ్రవాహిని. అందులోని అనేక జ్ఞాపకాల, అనుభవాల, 
అనుభూతుల శకలాలను కథలుగా మలిస్తే అవి శీలం భద్రయ్య కథలు. భద్రయ్య 
నల్గొండ జిల్లా వాసి కావడం వలన సహజంగానే అక్కడి నేల స్వభావం ఆయన కథల్లో 
తొంగి చూస్తుంది. నల్గొండ అనగానే అనేక ఉద్యమాలతో పాటు తెలంగాణ రైతాంగ 
సాయుధ పోరాటం గుర్తుకువస్తుంది. ఎంతో రక్త చరిత్ర యాదికొచ్చి శరీరమంతా 
ఒకరకమైన శీతోష్టస్థితికి గురవుతుంది. గడిచిపోయిన చరిత్రను చరిత్ర పుస్తకాల్లో 
చదువుతున్నప్పుడు కాసింత బోర్‌ ఫీలవుతుంటాం. దాన్నే మిత్రునిలాగా కథలుగా కూర్చి 
చెప్తే ఇప్పటి తరాలు కాస్త ఆసక్తిగా వింటాయి. ఆ గుణాన్ని సాంతం గర్భీకరించున్న 
కథలు శీలం భద్రయ్య కథలు. ఏ మనిషికైనా తను నివసిస్తున్న నేల మీద మాటల్లో 
చెప్పరానంత ఆత్మీయత, మమకారం దాగి ఉంటుంది. అది అప్రయత్నంగానే అతని 
మాటల్లో, రచనల్లో, మూర్తిమత్వంలో వ్యక్తమవుతుంటుంది. అందుకు నిదర్శనం శీలం 
భద్రయ్య రాసిన ఈ కథా సంపుటి. ఇందులోని 15 కథల్లో ఆరు కథలు ప్రపంచ 
ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 
నేపథ్యంగా ఉన్న కథలే. 


నరరూప రాక్షసులైన రజాకార్ల దాడుల్లో తెలంగాణ కన్నీటి సంద్రమైంది. నెత్తుటి 
ఉప్పెనయింది. చాలా గ్రామాల్లో అమాయక ప్రజలెంతో మంది బలైపోయారు. “సంగం” 
ఆధ్వర్యంలో కొన్ని (గ్రామాల్లో నైనా ప్రజలు తిరుగబడ్డారు. “జనం ఎర్రబారిండ్రు. కాశె 
కట్టీ, గోశి విగించిండ్రు. బుసకొడుతున్న రజాకార్ల పడగల కొట్టి సంపిర్రు.” ఎంతో 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


సాహసోపేతంగా పోరాడి తెలంగాణ నేలకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిండ్రు. (బంచెరాయి) 
రజాకార్లు గ్రామాలను విధ్వంసం చేస్తూ పోతున్నప్పుడు ప్రజలు ఎవరికి తోచిన రీతిలో 
వాళ్లు ప్రతిఘటించారు. పిల్లలు కూడా ఆ పోరాటంలో పాలు పంచుకోవడం ప్రజల ఉ 
ద్యమ నిమగ్నతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆనాటి పోరాట స్వరూపాన్ని కళ్లకు కట్టిన 
కథ “కోదండం”. 


రాత్రికి రాత్రి రజాకార్లు గ్రామాలనన్నింటికీ నిప్పుపెట్టి స్మశానంగా మారుస్తూ 
వస్తుంటే ప్రజలు 'సంగంితో చేతులు కలిపి రజాకార్లను మట్టుబెట్టడానికి అనేక 


ఉచ్చులు బిగించారు. దెబ్బకు దెబ్బతీసి తమ తడాఖా ఏంటో నిరూపించారు. 
అట్లా కలిసి కట్టుగా రజాకార్లను ఎదుర్కోబట్టె కొన్ని ప్రాణాలైనా మిగిలాయి. లేదంటే 
తెలంగాణ యావత్తు బూడిదగా మారిపోయేది. (మాయబారి) 


నిజాం ప్రభువుల పీడను, స్థానికంగా దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, పటేలు, 
పట్వారీల చెరనుండి ఎన్నో విప్లవాత్మక పోరాటాలు చేసి స్వేచ్చను పీల్చుకున్న తెలంగాణ 
ప్రజలు అధికారాన్ని మళ్లీ ఓ 'కొత్తదొరికు అప్పగించారు. ఆ దొర “గడీల కూసోని 
తిరిగి కుల వృత్తులను, కట్టుబాట్లను తేవాలని ప్రయత్నం జేస్తుండు. లేకపోతే జనం 
భూములు కావాలంటరు. నాడు దొరకు తిరగబడ్డట్టు గిప్పుడు భూములకు తన మీద 
తిరుగబడుతరు. ఇట్లా ఎత్తులకు తెగబడిన కొత్తదొర ముందు జనం ఇంకా చిత్తవుతూనే 
వుండ్రు. దొరబోయినా దొరతనాన్ని పోగొట్టుకోలేకపోయిండ్రు. ” అని తెలంగాణ విమోచన 
తరువాతి పరిస్థితిని చిత్రించాడు. 


భద్రయ్య కథల్లో వస్తువైవిధ్యం అపారంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని 
అన్ని పొరల్ని తెలంగాణ సంస్కృతిని తనదైన కోణంలో ఆవిష్కరించిన కథలివి. 
అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఆడదాన్ని లోబర్చుకునే 'ఇసప్పురుగు'లు అనాదిగా ఉ 
న్నాయి సమాజంలో. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అయినా ఆ ఇసప్పురుగులకు తగిన 
శిక్ష విధించాల్సిందే. ముంపు గ్రామాల దు:ఖం అక్షరాలకు అందనిది. ఇంటి కిందికి 
నీళ్ళు నిశ్శబ్దంగా వస్తుంటే ఊరంతా పుట్ట బెదిరినట్టు తలోదిక్కు పొట్టచేత పట్టుకొని 
పోవుడే. “ఈడనే పుట్టినం, ఈడనే చస్తమనుకున్నం. ఈడ ముందు చచ్చినోళ్లే 
భాగ్యమంతులు. పుట్టినకాడనే సచ్చే అదృష్టం మాకు లేదాయె. మనుండి చేసేదేముంది. 
సర్మారుకి ఎదురు బోతమా? పోలేం. ఇగ మన రెక్కల కష్టం గంగపాలయినట్టే. మన 
బిడ్డల నోట్లె మన్నుబడ్డట్టే” అని ఏడ్వని మనిషుండడు ముంపు గ్రామాల్లో. (కేంపుచెర్వు) 


దేవుని సృష్టిలో అన్ని పూలు సమానమే. కాని మనిషి కొన్ని పూలను అంటరానివిగా 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


భావించి వాటిని అంటడు. ముట్టడు. అలాంటివే “లొట్టపీసుపూలు”. ఈ కథ కొంత కైం 
స్టోరీలా అనిపించినా కథకుడు పాటించిన గూఢత (సస్పెన్స్‌) ఆకట్టుకుంటుంది. ఇందులో 
బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగల్ని ప్రస్తావించి వాటి చుట్టు అల్లుకున్న సాంస్కృతిక వైభవాన్ని 
చెప్పడం సందర్భోచితంగా తోస్తుంది. 


నట్టింట్లో రంగులపెట్టె వచ్చి తిష్ట వేసిన తరువాత మన జానపద కళలన్నీ 
కనుమరుగైపోయాయి. అందులో చిరుతల రామాయణం కూడా ఒకటి. పాత రోజుల్లో 
ప్రతి నాలుగైదు ఊర్లకొకటైనా మ్యాల్లం ఉండేది. ఎన్నో వీథి బాగోతాలను సాధన చేసి 
జానపదులకు విజ్ఞాన, వినోదాల్ని అందించేవి. అవన్నీ ఇప్పుడు అటకెక్కిపోయాయి. 
అలాంటి ఎన్నో జానపద సంగతుల్ని గుర్తుకు తెచ్చే ఊహించని మలుపులతో సాగిపోయే 
కథ 'టముకు”. సినిమాటిక్‌గా సాగిపోయి మానవత్వమే గొప్పదని చెప్పే మరో మరిచిపోని 
కథ “వెలుగు చుక్క. 


జీవితాంతం చెమటోద్చి సంపాదించినదంతా కన్నపేగులకే ధారపోసిన తల్లిదండ్రులు 
చివరికి ఖాళీ చేతులతో బతుకు వాకిట్లో నిలబడితే ఏదైనా రోగమొస్తే ఎవరాదుకుంటారు? 
ఆ రోగమేదో ఒక జీవిని పూర్తిగా నమిలిపారేస్తే మిగిలిన జీవి మాత్రం ఇక్కడ ఒంటరిగా 
ఉండగలుగుతుందా? ఆఖరుకు ఎవరు గెల్చినట్టు జీవితమా? మృత్యువా? ఇలా ఎన్నో 
ప్రశ్నలను రేకెత్తించే కథ “తోడు”. 


కరోనా దెబ్బకు సామాన్యుల బతుకులన్నీ “అగ్గువబతుకులు అయిపోయాయి. 
ఎప్పుడెవరు మృత్యువాత పడుతారో చెప్పలేని పరిస్థితి. ఇంటికాడ ముసలి ప్రాణాలు 
ఎట్లా ఉన్నాయో! ఏం తిన్నదో! తిన్లేదో! అసలు బ్రతికి ఉందో లేదోనని బెంగపెట్టుకొని 
వలస కూలీలు, నగర కార్మికులు ఎంతో మంది కాలినడకన రోడ్లపైన నెత్తుటి పాదముద్రలు 
వేస్తూ ప్రయివేటు రవాణా మార్గాల ద్వారా ఇల్లు చేరిన దృశ్యాలన్నీ టీవీల్లో చూశాం. 
ఆదేశ్‌ రవి పాట కూడా ఎన్నో దు:ఖపు తెరల్ని గుండెకందించి 'కార్డాల'ను కదిలించింది. 
ఇద్దరు వలస జీవుల, ఒక ముసలి ప్రాణం ధైన్య స్థితిని వాస్తవికంగా చిత్రించిన కథ 
ఇది. 


గత కొన్ని రోజులుగా దేశంలో పరువు హత్యల రుతువు కొనసాగుతోంది. 
నవలంతటి విశాలమైన వస్తువుని క్లుప్తీకరించి చెప్పిన కథ 'ఖూనీ తల్లిదండ్రులు వాళ్ల 
వైపు నుంచి మాత్రమే ఆలోచించి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాని 
ప్రేమికుల వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం 
కావేమోననిపిస్తుంది ఈ కథ చదివిన తరువాత. 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


పిల్లల మనస్తత్వాలను తెల్సుకోకుండా పెద్దలు వాళ్ల వివాహ విషయంలో తమ 
ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సింబాలిక్‌గా చూపెట్టిన కథ 
“శూర్పనఖ. 


ఈ కథా సంపుటిలోని పాత్రలన్ని మన నిత్య జీవితంలో ఎక్కడో చోట తారసపడే 
పాత్రలు. 'ఇసపురుగు కథలోని నర్సమ్మ శివసాగర్‌ సృష్టించిన “చెల్లి చెంద్రమ్మ పాత్రను 
మరిపిస్తుంది. రాజిరెడ్డి, రాఘవయ్య సారు, రాముడు, ఎల్లయ్య పంతులు, సలువమ్మ, 
బుచ్చయ్యపంతులు, సర్వన్న రామలింగం, అంజయ్య, పెంటయ్య, లింగమ్మ, ముత్తయ్య, 
రాములు, రాములమ్మ, మీనాక్షి మొదలైన పాత్రలు కథను మరిచిపోయినా చాలా కాలం 
పాటు మనల్ని వెంటాడే పాత్రలు. 


ఈ సంపుటిలోని 'ఖూనీ), “శూర్పనఖ” మినహా మిగతా కథలన్నీ తెలంగాణ తెలుగులో 
అదీ నల్గొండ జిల్లా తెలుగు భాషలో రాసిన స్వచ్చమైన, కల్మషం లేని కథలు. (ప్రజా 
జీవితమున్న కథకుల కథలు మిగతా కథలకన్నా విభిన్నంగా ఉంటాయి. అందుకు 
శీలం భద్రయ్య కథలు ఒక ఉదాహరణ. “అంగట్లో అరువు తల మీద బరువు), 'ెట్టులేని 
చేను, చుట్టం లేని వూరు”, 'ఉంటె తినాలి లేకుంటే ఎండాలి, '“అయినోనికి ఆకుల్ల, 
కానోనికి కంచాల్లి, “రాళ్ల చేనుకు గుంటుకకు పోయినట్టు”, “ఎంచబోయినోనికి 
మంచమంతా కంతలు దొరికినట్టు,'నరంలేని నాలుక ఎటైనా మల్తది, 'ఉరికేటోన్ని 
జూస్తే తరిమేటోనికి లోకువ), “మతిలేని మాట, (శ్రుతిలేని పాటి, 'తండ్రి తవ్వినాడని 
గొయ్యి దుంకితే మున్గవా?”, 'తల్లిగండం పిల్ల గండం ఉంటదిగని మంత్రసాని 
గండముంటదా?”, “తలారి పగ తలతో మాత్రమే తీరుతది”, “అయ్య దాసండ్లకు పెడితే 
అమ్మ జంగాలకు పెట్టేది”, 'తాదూర సందులేదంటే మెడకో డోలన్నట్లు”, “ఏరెంత పారినా 
కుక్కకు గతికినకాడికే నీళ్ళు, “అలవి మీరితే అదృష్టం విషమైనట్లు, “నిప్పులబడ్డ ఉ 
ప్పుతీర్ద, “పులి ఎడ్జిదైతే ఎలుక కూడా ఎక్కిరిస్తదటి, లాంటి సామెతలు భద్రయ్య 
లోకానుభవాన్ని నిశిత పరిశీలనను, గ్రామాలతో రచయితకున్న మమేకత్వాన్ని పట్టి 
చూపుతాయి. 


కవులైన వాళ్లు కథలు రాస్తే వాళ్ల కథలు ఒక ప్రత్యేక గాఢతతో నగిషీ చెక్కినట్లుగా 
రూపొందుతాయి. ఎన్నో కొత్త కొత్త పదచిత్రాలు పాఠకుల మదిని దోచేస్తాయి. ఈ 
కథల్లో కూడా ఆయా సందర్భాలలో భద్రయ్య కవితా శక్తి బయటపడి కథ గాఢతను 
పెంచాయి. “దర్వాజ పచ్చనాకులు తొడుక్కుంది”, మల్లెపూలు ముఖం మాద్చినై, “గుడిసెలన్నీ 
గుబులు పట్టినై, “బంచెరాయిపై కన్నీటి వాన కురిసింది, “ఏడ్చు బజారంతా 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


పర్సుకుంటూ..”, “అగ్గిబుక్కినట్లు”, “చెర్వుకు నోరుంటే”, ఊపిరి కూడా బర్భయితుంది, 
'రెక్కలమ్ముకొని'లాంటి కవితాత్మక వాక్యాలు ఎంతో సాధారణ వచనాన్ని లోతును 
కడుపులో దాచుకున్నాయి. 


శీలం భద్రయ్య కథలు ఆసాంతం చదివితే మనం నిర్మించుకున్న నిఘంటువుల 
వెలుతురు గ్రామీణ జీవితంలోకి చొరబడలేకపోయిందని అర్థం అవుతుంది. 'కతువి, 
“కుడుగ్గు), “తక్తు, 'తమసంి), “కోదండం, “పుర్రచేయి, “మంగులంి, “ఇగి”,'లగ్గంకోటు”, 


“'మాయబారి లాంటి పదాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. 


భద్రయ్య తన కథల్లో శిల్బపరంగా కొత్త ప్రయోగాలేమీ చేయకున్నా ఇవన్నీ ఒక 
సరళ శిల్పంలో సాగిపోయే కథలు. కథాకథనం, శైలీ పరంగా ప్రత్యేక ముద్రను కల్గిన 
కథలుగా కనిపిస్తాయి. గత డెబ్బయి అయిదేళ్లుగా ఎన్నో మలుపులను, సామాజిక 
మార్పులను, సంక్షోభాలను, సంఘర్షణలను, విధ్వంసాలను ఒరుసుకుంటూ ప్రయాణిస్తున్న 
తెలంగాణ సమాజ నదిలో దిగి తనను ఉక్కిరి బిక్కిరి చేసిన కొన్ని జీవిత శకలాలకు 
కథా రూపమిస్తూ కొంత దూరం ప్రయాణించిన శీలం భద్రయ్య భాషోపాధ్యాయుడిగా 
తరగతి గదిలో నిరంతరం విద్యార్థులకు సాహిత్య పాఠాలు బోధిస్తున్నవాడు. అందుకే 
అతని కథలకు ఎవరి “యోగ్యతా పత్రం) అవసరం లేదు. భవిష్యత్తులో తన కథల 
స్థాయిని తానే మదింపు చేసుకోగలడు. అయినా తొలిపంట మాధుర్యం మాటల్లో 
చెప్పలేనిది. భద్రయ్య రాబోయే కాలంలో మరిన్ని మంచి కథల్ని రాసి తెలుగు కథా 
సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేస్తాడని ఆశిస్తూ నా గాఢమైన ఆలింగనంతో తెలుగు 
కథా ప్రపంచంలోని స్వాగతం పలుకుతున్నాను. 


తేది: 6 డిసెంబర్‌ 2020 డా॥ వెల్దండి శ్రీధర్‌ 


M.A., Ph.D. 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తెలుగు అధ్యయనశాఖ 
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌ 


జిల్లా : రంగారెడ్డి - తెలంగాణ రాష్ట్రం. 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


తెలంగాణ భాషా వారసత్వ కథా వారధి 


“జీవధ్భాష జీవనదిలాంటిది. జీవనది తన ప్రవాహంలో చిన్నచిన్న పిల్లకాలువలను 
కలుపుకుని జీవనదిగా గమిస్తుంది. అలాగే జీవధ్భాష కూడా ఇతరభాషా పదాలను 
సమూచితంగా తనలో కలిపేసుకుంటూ తన జీవలక్షణాలను కాపాడుకొంటూ ఉండాలి. 
ఏ భాషకైనా మార్పు సర్వసాధారణం” - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 


తెలంగాణ కథల్లో జీవద్భాష వైవిధ్యం గొప్పది. కథాసాహిత్య వారసత్వం 
ప్రాచీనమైనది. తెలుగుకథ పుట్టుకకు వందని, వెయ్యేండ్లని తీర్మానించడం సబబు కాదు. 
ఆదిమకాలంనుండే తెలుగుకథ మనుగడలో ఉంది. మానవనాగరికతకు ముందే,మాట 
పుట్టాక మానవసంబంధాలలో భాగంగా కథపుట్టింది. వేదాలకంటే ముందే ఆదిమ 
అస్థిత్వ కులపురాణం, జాంబవపురాణంరూపంలో కథపుట్టుక తెలంగాణలో ఉంది. ఇది 
సబ్బండజాతుల సమాహారంగా వర్ధిల్లిన సాహిత్యం. (గీకు పురాణగాధలుగా ఇలియట్‌ 
చెప్పినట్టు, తెలంగాణాలో ఒక్కొక్క కులానికి ఒక్కో కులపురాణగాధ ఉంది. అవి చిన్నచిన్న 
కథలుగా ఉన్నాయి. వీటిని ఆశ్రితకులాలగాయకులు ఆయా జాతుల కులగాధలు, వాళ్ళ 
యుద్దాలు, పోరాటాలు, జీవన సంఘర్షణలకు ప్రతిబింబంగా కథలుగా చెప్పారు. అవి 
“విభిన్నశైలీ అల్లికతో వారసత్వం”గా ఈనాటికి ప్రజలనాలుకలపై మౌఖికంగా సజీవంగా 
ఉన్నాయి. 

ముచుకుందానదీ పరివాహటప్రాంతం అచ్చమైన తెలంగాణ తెలుగుభాషా 
నుడికారానికి, జీవద్భాష వైవిధ్యానికి సాహిత్య వైభవానికి ముఖ్యమైన చిరునామా. 
కేంపుచెరువు(మూసి ప్రాజెక్టు) కేంద్రంగా శీలం భద్రయ్య రాసిన “లొట్టపీసుపూలు” 
కథాసంపుటిలో కథలు అట్టి జీవద్భాషా వారసత్వంను, వైవిధ్యాన్ని అందిపుచ్చుకున్నాయి. 
ఈ కథలద్వారా నల్గొండజిల్లా భాషానుడికారాన్ని మూసికథావైభవాన్ని తెలంగాణ 
పాఠకలోకానికి కానుకగా ఇచ్చాడు. 


“లొట్టపీసుపూలు” శీర్షికలోనే నిగూఢ అంతరార్ధం దాగుంది. తెలంగాణ మట్టిమీద 
పూలను కొలిచే సాంప్రదాయమున్నా నిరాదరణకు గురైన పూలెన్నో ఉన్నాయి. 
సాహితీవేత్తలు సైతం విస్మరించిన పూలల్లో లొట్టపీసుపూలు ఒకటి. వీటికి కావ్యగౌరవం 
కల్పించడం, రచయితపై గౌరవం రెండింతలైంది. 


ఈ పుస్తకంలోని పదిహేనుకథలలో ఇతివృత్తం, వస్తువు,నేపధ్యం విభిన్నంగా ఉ 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


న్నాయి. కథలలో సాధారణపాఠకునికి ఆసక్తికరమైన కథనం ఉంటుంది. విమర్శకునికి 
విసృతచర్చకు అవకాశం ఉంటుంది. కథలు పాత కాలానివి. కథనం కొత్తది. వాడిన 
భాష మధురమైనది, సహజమైనది. ప్రతికథలో నాటికాలానికిచెందిన పాత్రల బానిసత్వపు 
సంకెల్లున్నాయి. అవి తెంచుకోడానికెత్తిన పురుటినొప్పుల పిడికిళ్ళున్నాయి. పాత్రల 
గొప్పతనాన్ని అల్లడంలో రచయిత తన లోకజ్ఞానాన్ని వినియోగించి కథలను అందించాడు. 
కథలు ఎలారాయాలనే సందేహానికి సమాధానంగా “అందొచ్చిన చేయికి పొందిక 
కుదిరినట్టు” ఈతరం కథకులుగా శీలం భద్రయ్య నిలబడతాడు. 


“ఇసపురుగు”కథలో గ్రామాల్లో తక్కువ జాతిమహిళలపై ఆకృత్యాలకు ఒడికట్టినపుడు 
వాటిని తెలివిగా ఎలా తిప్పికొట్టారో ఉంటుంది. “కేంపుచెర్వకథలో ముంపుబాధితులుగా 
సబ్బండ వర్గాల ఆర్తనాదాలు, దొరతనం ఆకృత్యం ఇతివృత్తంతో ఉంటుంది. “బంచెరాయి” 
కథలో తెలంగాణమట్టిలో రజాకార్ల ఆకృత్యాలకు బలయిన గొడ్డు గోదా, రాజిరెడ్డి 
తిరుగుబాటు కనబడుతుంది. “కర్తవ్యం” కథలో కాలువకిందికి పోయి ప్రాణాలు 
పోగొట్టుకున్న రాముడి తల్లిదండ్రుల ఆత్మఘోష వినబడుతుంది. “లొట్టపీసుపూలు” కథలో 
గిరిజనుడు శివుడిపై పడిన హత్యానేరానికి,అతని గుడిసె తగలబెట్టడం,కేసులపాలు 
చేయడం కన్నీరు తెప్పిస్తుంది. “టముకు”కథలో చేయనితప్పుకు వీరారెడ్డి చేతులలో 
చావుదెబ్బలుతిన్న మంగలి సర్వయ్యలాంటి వాళ్ళు ఊరొదిలి పెట్టి పోవడం సమాజంలో 
కనబడే దృశ్యాలు సహజంగా కన్పిస్తాయి. బేగరి కులానికి చెందిన ఆనందరావు బాల్యంలో 
చదువుకోసం పడిన ఆరాటం “వెలుగుచుక్కకథ ద్వారా తెలుస్తుంది. “తోడు” కథలో 
ప్రపంచీకరణ ఫలితంగాచెప్పుల కార్మానా మూతపడి వృద్దాప్యంలో వైద్యం లభించక 
విజయమ్మ,రామలింగంలు బతుకుదెరువుతోబాటు ప్రాణాలు పోగొట్టుకొంటారు. 
“కోదండం” కథలో రజాకార్లకు ఎదురునిలబడ్డ అణగారినవర్గాలకు చెందిన మహిళలు 
అక్కమ్మ, సాయమ్మలు, వారి పిల్లలు అంజయ్య నాటి తరం తిరుగుబాటుకు ప్రతినిధులు. 
“కొత్తదొర”లో దొరపోయినా దొరతనంకోటను ఇడిచిపెట్టకుండా పెంటయ్య నాయకునిలా 
రూపం మార్చుకోవడం అనేది ఇతివృత్తం. కొత్తదొర అధిక్షేపక ఉత్తమ కథ. కోటగోడపై 
చనిపోయిన గబ్బిలం చైతన్యం కోల్పోయిన అణగారినవర్గాల ప్రతీక. “లత్త” కథలో 
లింగమ్మ తలమీదున్న ఎగనాకుడు దరిద్రమనే అపోహను ఈనాటికి అక్కడక్కడ 
సమాజంలో ఉన్న మూడవిశ్వాసాన్ని కళ్ళకు కట్టారు. “మాయబారి” కథలో రజాకార్లను 
ఎదురొడ్డి గెలిచిన అన్నదమ్ములు ముత్తయ్య, పెదీరన్నలు. పుట్టిన గడ్డకు స్వాతంత్ర్యం 
సాధించడం ద్వారా కన్నతల్లికి, కన్న భూమికి మాయబారి చెల్లించారు. కరోనా నేపధ్యంలో 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


రాసిన “అగ్గువబతుకులు”కథలో మేకలు కాసే రాములు,రాములమ్మ బతుకులు ఈకాలంలో 
ఎంత అగ్గువగా మారాయో చెప్పాడు. పరువుహత్య నేపధ్యంగా విధికి బలైన ప్రణయ్‌ 
లాంటి యువకుల జీవితాలు అగ్రవర్ణ దురహంకారంలో “ఖూనీ” కావడం హృద్యంగా 
మలిచాడు. “శూర్పణఖ” కథలో మీనాక్షిపాత్రపై సానుభూతి కలిగించేదిగా, (ప్రేమకు 
అడ్డు పేదరికం నిలవడం కొత్తగా పురాణపాత్రలతో పోలిక చేసి కొత్తప్రయోగం 
చేశాడు.ఇలా కథల్లో వస్తువు నవ్యతతో ప్రతికథ వైవిధ్యంగా ఉంది. 


లొట్టపీసుపూలు రచయిత చిన్నకథల నుండి పెద్దకథల వరకు,నాటి నుండి నేటివరకు 
అర్ధవంతంగా రాశాడు. యావత్‌ తెలంగాణ మెచ్చుకోదగ్గ “కథా శైలీరహో” అనేవిదంగా 
శైలీ అల్లిక వారసత్వంగా అందిపుచ్చుకుని, చేయితిరిగిన రచయితగా ఎదిగొచ్చిన శీలం 
భద్రయ్యను ప్రతిఒక్కరూ మరీమరీ మతిల తెలుసుకొని సాహితీ ఆలింగనం 
చేసుకోవలసిందే. 


ఇప్పటివరకు వస్తువునే శిల్పమని ఆంధ్రప్రాంత రచయితలు భావించారు. 
తెలంగాణలో కథ లేదని, భాష లేదని శిల్పంలేదని ఇంకా బుకాయించటం వందేండ్ల 
కథా తీర్మానం చెయ్యటం తెలివితక్కువతనం. తెలంగాణరాట్టం సిద్దించినా ఇంకా 
అక్కడక్కడా ఆ సన్నాయి నొక్కులున్నాయి. సారవంతమైన తెలంగాణసాహితీ సంపదను 
వలసవాద పాలనలో స్పృహతో మర్చినారు. సాంస్కృతిక రూపాన్ని బలవంతంగా 
మార్చినారు. వీళ్ళను గల్లావట్టి బోనులో నిలబెట్టే తెలంగాణ కొత్తతరం రచయితల 
రంగప్రవేశం ఒక సంచలనం. శీలం భద్రయ్య “లొట్టపీసుపూలు” కథలు తెలంగాణ 
జీవద్భాష నిజానిర్జాణకు, అసలు సిసలు భాషానిర్మాణ నిరూపణకు ఒక సవాల్లా 
నిరూపిస్తాయి. అవి తెలంగాణ భాషా వారసత్వ కథావారధిగా భాషాసారధిగా 
నిలబెడుతాయి. శీలం భద్రయ్య తెలంగాణభాషా మట్టికథలు వర్ణిల్లు.... కొత్తవస్తు శిల్పమై 
వర్దిల్లు దేశాన.. వర్దిల్లు : 


22 డిశంబరు 2020 వేముల ఎల్లయ్య 
తెలంగాణ నిఘంటువు, నల్గొండ 


లాట్టపీసు పూలు శీలం భద్రయ్య 


తెలంగాణ పల్లె బతుకుల సజీవ చిత్రాలు... 


తత; ల త్‌ శే చ శ 99 
లాట్టపసు పూలు” కథలు 


విప్లవాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా, ఎన్నో ఉద్యమాలకు పుట్టిల్లు. తెలంగాణ 
సాయుధ పోరాటానికి నిరంకుశ నిజాంపాలన వ్యతిరేక పోరాటానికి, ఆంధ్రమహాసభ, 
(గంథాలయోద్యమాల ద్వారా సాహితీ చైతన్యం వెల్లివిరిసింది. పై సంఘటనలు ఎంతో 
మంది రచయితలకు స్ఫూర్తినిచ్చాయి. నల్లగొండజిల్లాకు చెందిన తెలంగాణ 
తొలికథకురాలు బండారు అచ్చమాంబ మొదలు నేటివరకు నల్లగొండ కథ ఎన్నో 
మలుపులు తిరిగింది. 


కథ పూర్వకాలంనుండి ఎన్నో మలుపులు చెందింది. లిపి లేని రోజుల నుండి 
అమ్మమ్మ తాతయ్యల కథలు, రైతు కూలీలు, జానపదులు చెప్పుకునే కథలు, హరికథలు, 
బుర్రకథలు, విద్యార్థులకు టీచర్లు చెప్పే కథల వరకు ఇలా ఎన్నోరకాల కథలు ప్రాచుర్యంలో 


ఉన్నాయి. 


కథకు వస్తువు, శైలి, శిల్పం ముఖ్యమైనవి. అయినా కథారచనకు వస్తువే 
ప్రధానమైనది. శిల్పం తరువాత అంశమే. కథకునికి కథ ఎందుకు రాయాలి, ఎవరి 
కోసం రాయాలి అనే ఆలోచన రావాలి. కథకు ముగింపు ముఖ్యం. ముగింపు ఆసక్తికరంగా 
ఆలోచించేదిగా ఉండాలి. పాత్రల చిత్రీకరణ చాలా ముఖ్యం. కథ చదివితే కలకాలం 
మదిలో నిలిచేలా ఉండాలి. చెప్పదలిచినదానికన్నా ఎక్కువగా చెబితే కథ పేలవంగా 
తయారవుతుంది. శైలి ఒక్కో రచయితది ఒక్కోరకంగా ఉంటుంది. ప్రసిద్దకథకులు 
రావిశాస్తిది ఒకరకం, కొడవటి కుటుంబరావుది ఇంకోరకం. కథారచనలో పాత్రపోషణ 
పాత్రకుదగ్గ సంభాషణలు కథకు విలువను పెంచుతాయి. 


గతంలో నల్లగొండజిల్లాలో 1967 ప్రాంతంలో ధరణికోట సమీర్‌ కుమార్‌ 
మాండలికంలోరాసిన కథలు “యువ రచయితల సమితి” కథల పుస్తకాల్లో 
ప్రచురించబడ్డాయి. కథకుడు ఎలికట్టె శంకరరావు మన మాండలికంలో చాలా కథలు 
రాశాడు. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తరువాత చాలామంది రచయితలు కథలు, కవిత్వం 
మాండలికంలో రాస్తున్నారు. ఆవిధంగా కాళోజీ కళను సాకారం చేస్తున్నారు. “రెండున్నర 
జిల్లాల భాష మన మీద రుద్దుతున్నారని” కాళోజి ఆవేదన చెందేవారు. 


శీలం భద్రయ్య “లొట్టపీసు పూలు” రెండు మినహా పదమూడుకథలు మాండలికంలో 
రాసి మన ముందుంచారు. ఇది గొప్ప ప్రయత్నం. తెలంగాణ ఆవిర్భావం తరువాత 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


విపరీతంగా కవిత్వం వచ్చింది. కానీ ఆ వరుసలో కథలు రాలేదు. మన జిల్లాలో కూడా 
కథలురాసే వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్న శీలం భద్రయ్య, 
సాగర్ల సత్తయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి మాండలికంలో కథలు రాస్తునారు. శుభపరిణామం. 


శీలం భద్రయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఉద్యమ కుటుంబం నుండి వచ్చినవాడు. 
పల్లెల్లో పుట్టిపెరిగి పల్లెవాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. పల్లె జనం జీవితాలతో 
మమేకమయినవాడు కనుకనే పూర్తి గ్రామీణ వాతావరణాన్ని కండ్లకు కట్టినట్టు మనముందు 
ఉంచగలిగాడు. దాదాపు డెబ్బై అయిదు సంవత్సరాల కిందటి నిజాంపాలనలో జనం 
బతుకుచిత్రాలు శీలం భద్రయ్య “లొట్టపీసు కథలు”. ఈ కథలలో శీలం భద్రయ్య 
పరకాయప్రవేశం చేసి కథలను పండించాడు. ముఖ్యంగా నిజాం నిరంకుశపాలన, 
దొరలు, జాగీర్జాల దౌర్జన్యాలు, రజాకార్ల ఆకృత్యాలు, వాళ్ళు చేసే ఆగడాలు, కమ్యునిస్టుల 
పోరాటాలు, నిజాం వ్యతిరేకపోరాటాలు తన కథలలో ప్రతిబింబించాడు. ఈ కథలు 
మనలను తెలంగాణ సాయుధపోరాట కాలానికి తీసుకెళ్తాయి. ఆరోజుల్లో అరాచక పాలన, 
అమాయక (ప్రజల హత్యలు, మానబంగాలు, దోపిడీలు, వెట్టిచాకిరీ నిత్యకృత్యంగా జరిగేవి. 
నాటి మట్టి మనుషుల పోరాటాలు ఈ కథలలో చూస్తాము. 


నిజాం వ్యతిరేక పోరాటకాలంలో ఎంతో పోరాట సాహిత్యం వచ్చింది. కథలు, 
కవితలు, గేయాలు, పాటల రూపంలో ప్రజలను చైతన్యపరిచారు నాటి రచయితలు. 
“మావూళ్ళో కూడానా” కథ రాసిన కాంచనపల్లి చినవెంకటరామారావు, “ఊరేగింపులు” 
కథ రాసిన ఆవుల పిచ్చయ్య, “జైలులోపల” కథ రాసిన వట్టికోట, బి. ఎన్‌.రెడ్డి పోరాట 
కథలు రాసి (ప్రజలను చైతన్యపరిచారు. 


శీలం భద్రయ్యరాసిన “లొట్టపీసుపూలు” కథల సంపుటిలో మొత్తం పదిహేను 
కథలున్నాయి. “ఇసపురుగు” మొదటి కథ,”శూర్ప్చణఖ” చివరి కథ. మొదటికథ 
“ఇసపురుగు”లో నర్సమ్మ భర్త సైదులు బతుకుదెరువుకోసం మస్కట్‌ వెళ్లి దొంగతనం 
నేరంమీద జైలుకెళ్తాడు. జైలునుంచి భర్తను విడిపించాలని అప్పుకొరకు నారాయణపటేల్‌ 
దగ్గరకు వెళ్తుంది నర్సమ్మ . “అతని కండ్లబడ్డ ఏ ఆడకూతురు తప్పించుకోలేదు, సాయంత్రం 
బాయికాడికి రా, పైసలిస్త” అన్న విషయాన్ని ఊరిలో పోరాటయోధుడు పెద్దయ్యకు 
చెబుతుంది. తెల్లారేవరకు పెద్దయ్య ఉపాయంతోగండం గట్టెక్కుతుంది. ఇసపురుగుకాటుతో 
నారాయణపటేల్‌ చస్తాడు. ఈ కథ ముగింపు ఆసక్తికరంగా ఉంది. 


“కేంపుచెర్వు” కథలో పంటచేతికొచ్చిన దశలో కొత్తపెట్టుకోవడం తెలంగాణ పల్లెల్లో 
ఆనవాయితీ. రోళ్ళు రోకండ్లు వుదించి వడ్లు దంచడం, “కొత్తొడ్ల బియ్యమ్ము, 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


కోడిమాంసమ్ము..పాతొడ్ల బియ్యమ్ము-మా ఇంట్లె ఇందు” వడ్లు దంచుతూ ఆడవాళ్ళు 
పాడే పాట. ఈ కథలో కొత్తగా కట్టే జలాశయం (రిజర్వాయర్‌) కొరకు ప్రజలందరూ 
ఊరును ఖాళీచేయాలని దొరవారి హుకుం. ఊరందరి సంతకాలు తెల్లకాగితంమీద 
తీసుకొని వాళ్ళభూములు కాజేయాలని దొర ప్లాను. పోరాట యోధుడు శివుడు ఊరంతటిని 
కూడగట్టి, దొర మీద తిరుగుబాటుచేస్తే, భయంతో దొర పట్నం పారిపోవడంతో కథ 
ముగుస్తుంది. “గడీల గుండెలు పగులకొట్టడానికి గడ్డపారలు, గొడ్డళ్ళు పదునెక్కాయి. 
ఆకాశం ఎర్రబడ్డది” లాంటి వాక్యాలతో కథకు నిండుతనం వచ్చింది. 


“లొట్టపీసుపూలు” కథలో బతుకమ్మ, బొడ్డెమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో 
వాటి సంబరాలగురించి బాగా చెప్పబడింది. ఈ కథలో ఎల్లయ్య పంతులు ఊరిలో 
పెద్దమనిషి. ఊల్లో ఎంత పెద్ద దావా అయినా చిటికెలో పరిష్మారం చూపగల నేర్చరి. 
శివుని భార్య అడివమ్మ. ఇద్దరి మధ్య పంచాయితీ. శివునికి నచ్చజెప్పి ఇద్దరి మధ్య 
సయోధ్య కుడుర్చుతాడు ఎల్లయ్య పంతులు. అకస్మాత్తుగా ఒకరోజు ఎల్లయ్య పంతులు 
చెర్వులో శవమై తేలుతాడు. ఆ చెర్వు నిండా లొట్టపీసుపూలు. వాటిని కొట్టి తడకలు 
అల్లే శివుని చెప్పులు, రుమాలు అక్కడ దొరకడంతో నేరం అతనిపై పడుతుంది. 
దుర్వసనాలకు అలవాటయిన పాపిగాడికి హత్యకు మధ్య సంబంధాన్ని రచయిత 
ముగింపును ఉత్కంఠతో అనూహ్యంగా మలుపులు తిప్పి చాకచక్యంగా మలిచి 
మనముందుంచాడు. 


“వెలుగు చుక” కథ దేశభక్తికి సంబంధించిన కథ. ఈ కథలో మేజర్‌ కిరణ్‌ 
దేశరక్షణలో భాగంగా సర్జికల్‌ (స్టైక్‌తో శత్రువుల ఆటకట్టించి ఉన్నతాధికారులతో భేష్‌ 
అనిపించుకుంటాడు. ఉన్నతచదువులు చదివి పెద్ద ఉద్యోగావకాశాలున్నా తండ్రికున్న 
దేశభక్తితో తండ్రిమాట జవదాటక సైనికుడిగా దేశరక్షణకు తనవంతు పాత్ర పోషిస్తాడు. 
మేజర్‌ కిరణ్‌ తండ్రి సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డిని నలుగురు ప్రత్యర్థులు హత్యజేస్తారు. 
చీమకయినా హానితలపెట్టని మంచిమనిషిగా ఆయనకు పేరుంది. ప్రత్యర్థులు విధి 
విధించిన శిక్షలో భాగంగా యాక్సిడెంట్‌లో చనిపోతారు. రచయిత ఈ కథలో మంచిని 
గెలిపించారు. 


“టముకు” కథ చిన్ననాటి చిడతల రామాయణంను గుర్తుకు తెచ్చింది. “కోదండం” 
కథ మొత్తం రజాకార్లు, పోరాట యోధుల మధ్య జరుగుతుంది. చింతలగూడెం గ్రామం 
మీద రజాకార్లు దాడి చేసి దోపిడీలు, హత్యలు, మానభంగాలుజేసి ప్రజలను 
భయభ్రాంతులకు గురిచేసి పారిపోయేటట్టు చేస్తారు. అదే సమయంలో కమ్యూనిస్టు 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


దళనాయకుడు అంజయ్య జనాన్ని పోగుజేసి గులేరు, వడిశేల ఉపయోగించి రజాకార్ల 
తుపాకులకు ఎదురొడ్డి వారిని తరిమేయడం ఈ కథలో ముఖ్యాంశం. “చింతల గూడేనికి 
తెలంగాణకంటే ముందే స్వాతంత్ర్యం వచ్చింది. దసరాకు జమ్మిచెట్టుకాడ తుపాకి పేల్చే 
అధికారం అంజయ్యగుంపు చేతికొచ్చింది”. ఇది ప్రజలవిజయంగా రచయిత చూపించాడు. 


“లత్తికథ మూఢనమ్మకాలను ఎండగట్టిన కథ. “లింగమ్మ నొసట ఎగనాకుడు 
ఉంటుంది. లత్త కొడతది. చేసుకున్నోడు నడమంత్రాన పోతడని” పెండ్లిపిలగాని తల్లి 
అంటుంది. పెండ్లి ఎత్తిపోతుంది. ఇంకొకరిని పెండ్లి చేసుకొని లింగమ్మ హాయిగా కాపురం 
చేస్తుంది. మొదటగా సంబంధానికి వచ్చిపోయినతని బతుకే ఆగమయిపోతుంది. 


“ఖూని” కథ వ్యవహారిక భాషలో రాయబడ్డ కథ. ఈ మధ్య జరుగుతున్న పరువు 
హత్యలకు ఈ కథ మచ్చుతునక. పేమ వ్యవహారం కులాల పట్టింపులు , పెద్దల జోక్యంతో 
“ప్రణయ్‌” అనే అమాయక యువకుడు బలవడం ఈ కథలో మనకు గోచరిస్తుంది. 


“అగ్గువ బతుకులు” కథ కరోనా నేపథ్యంలో రాయబడ్డ కథ. బతుకుదెరువు కోసం 
పట్నంపోయిన రాములు దంపతులు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోతారు. ప్రసవానికి భార్యను 
ఇంటికి తీసుకువస్తున్న రాములు దంపతులు ప్రమాదవశాత్తు మరణిస్తారు. కరోనా 
భయంతో ఆ దంపతుల శవదహనానికి ఎవరూ రాకపోవడం ఇప్పటి కరోనా పరిస్థితులను 
కండ్లకు కట్టినట్టు చూపించాడు రచయిత. 


ఏతావాతా ఈ “లొట్టపీసుపూలు” కథల సంపుటిలోని కథలు ఒక్కొక్కటి ఒక్కో 
కోణంలో రాయబడ్డాయి. అప్పటి నిజాం నిరంకుశ పాలన, దొరల దౌర్జన్యాలు , రజాకార్ల 
దురాగతాలు, ప్రజల తిరుగుబాట్లు ఈ కథలలో మనకు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. ఆనాటి 
ప్రజల బతుకులు, రాజకీయ, సాంఘిక పరిణామాలు ఈ కథలలో మనకు గోచరిస్తాయి. 
ఇందులో వాడబడిన మాండలికాలతో తెలంగాణ పల్లెలో ఆనాటి బంధాలు, అనుబంధాలు 
తెలియజేస్తాయి. మొత్తంగా మన మాండలికంలో రాయబడ్డ శీలం భద్రయ్య కథలు 
కథా ప్రపంచంలో ఓ మెరుపు మెరుస్తాయనడంలో సందేహం లేదు. ఈ కథారచన 
పరంపరలో శీలం భద్రయ్య తన కథారచనా శైలిని ఇంకా మెరుగుపరుచుకొని మరిన్ని 
మంచికథలను అందిస్తాడని ఆశిస్తూ అభినందనలు తెలియజేద్దాం. 


25 డిశంబరు 2020 మేరెడ్డి యాదగిరి రెడ్డి, కథారచయిత 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


జన భాషకున్న గౌరవాన్ని గుర్తుజేసిన కథలు ...“లాట్టపీసు పూలు” 

శీలం భద్రయ్య రాసిన “లొట్టపీసు పూలు” వస్తుపరంగా వైవిధ్యం ఉన్న కథలు. ఇందులో 
చారిత్రక తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంతో “ఇస పురుగు, “కేంపు చెరువు”, 
“బంచెర్రాయి, “కోదండం”, “కొత్తదొరి, “మాయబారి” కథలు మరియు నాటి, నేటి 
సామాజిక రుగ్మతల నేపథ్యంలో రాసిన “టముకు, “లత్త, “లొట్టపీసు పూలు, 
“అగ్గువబతుకులు”, “ఖూని”, “శూర్పణఖ” కథలు మరియు సామాజిక బాధ్యతను గుర్తుజేసే 
“కర్తవ్యం”, “తోడు”, “వెలుగు చుక్క కథలు ఉన్నాయి. 

తెలుగు కథాసాహిత్యానికి ఈ కథలు చక్కని జోడింపు మరియు మైలు రాయిగా నిలుస్తాయి. 
మంచి కథలకు ప్రాంతీయత, సరిహద్దులు, మాండలిక భాషాబేధాలు ఉండవనేది 
“లొట్టపీసు పూలు” కథల సంపుటి నిజం చేసింది. చెరువులో “లొట్టపీసు చెట్లు” వేగంగా 
విస్తరించినట్టు, తెలుగువారున్న ప్రతిచోటుకు ఈ కథలు పరివ్యాప్తమయ్యాయి. 
విమర్శవ్యాసాలపై కేంద్రసాహిత్య అకాడమి అవార్డు పొందిన ఆచార్య రాచపాళెం 
చంద్రశేఖర రెడ్డి గారు, జి. లక్ష్మీనర్బయ్య గారి వంటి ప్రసిద్ద విమర్శకుల మన్ననను 
పొందింది. తెలంగాణ భాషాభిమానులకైతే ఈ కథలు చక్కని విందు. కథల్లో రచయిత 
భాషతో బాటు పాత్రల భాష కూడా ఇంపైన ఇంటి పలుకుబడి ఉంటుంది. ఈ కథల్లో 
గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను చూపుతూ, అవసరమైన చోట సామెతలు, 
జాతీయాలను ఒడుపుతో ఉపయోగించాడు. గ్రామీణ నేపథ్యం లేని ఈ తరం పాఠకులకు 
అర్ధం కాని మాండలిక పదాలు కూడా కథాగమనంలో అర్థమయ్యే విధంగా కథను 
మలచడం మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. “లొట్టపీసు పూలు” శీర్షికను బెట్టిన రచయిత 
భాష, భావ దృక్పథాన్ని మరింత పరిశీలనగా చూడాల్సిన అవసరముంది. అట్టడుగు, 
సామాన్య వర్గాల భాష, వస్తువును ఎంపిక జేసుకుని జన సామాన్య భాషకున్న గౌరవాన్ని 
గుర్తుజేసిన రచయిత శీలం భద్రయ్య. కవితాత్మక వాక్యనిర్మాణం, కథానిర్మాణ శైలి, 
శిల్ప నైపుణ్యం రచయితను అరుదైన రచయితల సరసన నిలబెడుతుంది. ఈ తరానికి 
ఈ కథలు ఒక కొత్త రచనా ఒరవడికి దిక్సూచి. 

ఈరోజుల్లో ఎంతో మంది కథలు రాస్తున్నారు. ఎక్కువగా తమకంటూ ప్రత్యేక శైలిని 
ఏర్పరుచుకోలేకపోతున్నారు. శీలం భద్రయ్య తన మొదటి కథా సంపుటికే తన “శైలి, 
భాష, వస్తు నేపథ్యాన్ని” స్థిరబరుచుకున్నాడు. ఈ సందర్భంగా వీరి నుండి భవిష్యత్తులో 
మరిన్ని చారిత్రక, సామాజిక స్పృహతో కూడిన మరియు సందేశాత్మక కథలు రావాలని 
ఆశిస్తున్నాను. హృదయపూర్వక అభినందనలు. 

- మాదగాని శంకరయ్య, రచయిత, విమర్శకులు 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


ఆత్మన్యూనత నుంచి ఆధిపత్యం దాక 


నా యాడ 
వో వనన 


తెలంగాణ కథ ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. తెలంగాణ కథలో అవాస్తవిక 
కథనాలు, వ్యాపార ప్రలోభాలకు చోటు లేదు. సంస్మరణ దృక్పథం, స్వాతంత్ర్య కాంక్ష 
రాజకీయ, తెలంగాణ కథ సామాజిక జీవన చిత్రణతోపాటు చారిత్రక సంఘటనలు 
నమోదు చేస్తూ వచ్చింది. 


ఇలా సాఫీగా సాగుతూ వస్తోన్న తెలంగాణ కథకు కొత్తబాటను చూపుతున్నాయి 
శీలం భద్రయ్య “లొట్టపీసు పూలు కథలు. ఈనాడు సాహిత్యంలో కూడా ఆ కొత్తబాటకు 
స్వాగతం పలకాల్సిన పరిస్థితులు, అవసరం నెలకొని ఉన్నాయి. 

ముదిగంటి సుజాతారెడ్డిగారు ఒక సభలో మాట్లాడుతూ... వట్టికోట అళ్వార్‌ స్వామి 
ప్రజల మనిషి నవల రాసిన తర్వాత ఐదేండ్లకు ప్రచురించారని, తన భాషను ఎగతాళి 
చేస్తారేమోనన్న భయమే అందుకు కారణమని చెప్పారు. అలాంటి ఒక న్యూనతాభావం 
ఆనాడు నెలకొని ఉండేది. ఆ దశలో కూడా రచయితలు భయంభయంగానో, ధైర్యంగానో 
తెలంగాణ భాషకు పట్టంకట్టారు. తమ భాషలోనే తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం 
చేశారు. ఆ ప్రయాణంలో నేడు, తెలంగాణ భాషలో రాయడం ఘనతగా భావించే స్థితికి 
మనం చేరుకున్నాం. 


ఇక చలనచిత్ర రంగానికి వస్తే మొదట అసలు తెలంగాణ భాషకే స్థానం లేదు. 
తర్వాత రౌడీ పాత్రలకు, కామెడీ పాత్రలకు తెలంగాణ భాషను ఉపయోగించేవారు. 
అది సహజమైన తెలంగాణ భాష కాదని, హైదరాబాద్‌ గల్లీ భాషను ఉపయోగిస్తున్నారని 
సాహితీవేత్తలు ఆక్షేపించేవారు. తెలంగాణ అస్థిత్వ ఉద్యమాలు ఈ ధోరణిలో పెనుమార్పులు 
తీసుకొచ్చాయి. నేడు, రౌడీ పాత్రలే కాదు, హీరో, హీరోయిన్లు కూడా తెలంగాణ భాషలో 
మాట్లాడుతున్నారు. సంభాషణలకే పరిమితం కాకుండా, తెలంగాణ నేపథ్యంతోనే 
సినిమాలు వస్తున్నాయి. ఇంకా ఒక మెట్టు ఎక్కి టీవీ సీరియళ్ళలో కూడా తెలంగాణ 
భాష తప్పనిసరి అయింది. సీరియళ్ళలో, కొన్ని వార్తా ఛానళ్ళలో తెలంగాణ భాష 
బలంగా వినిపిస్తున్నది. ఈ విధంగా సాహిత్య కళారంగాలలో ఆత్మన్యూనత నుంచి 


శీలం భద్రయ్య 


ర్‌ూ వ 
లొట్టబను పూలు 


ఫోటోగ్రఫిక్‌ శిల్పంతో రచనలు రావాలి! : 

తేలంగాణ రచయితలు రాసిన నవలలు, కథలు సినిమాలుగా ఎందుకు రాలేదు 
అన్నది ప్రశ్న గతంలో తెలంగాణ పాత్రోచిత భాషలో వచ్చిన “చిల్లరదేవుళ్ళు” నవల 
సినిమాగా వచ్చింది. ఆ తర్వాత ఒకటి అరా వచ్చినా చెప్పుకోదగ్గ స్థాయిలో తెలంగాణ 
నవలలు, కథలు సినిమాలుగా రాలేదన్నది వాస్తవం. విమర్శకులు, పరిశోధకులు ఈ 
విషయంలో స్పష్టత తేవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనార్హం. 
చిల్లరదేవుళ్ళు నవలలో “ఫోటోగ్రఫిక్‌ శిల్పం” ఉందని వ్యాఖ్యానిస్తారు ముదిగంటి 
సుజాతరెడ్డిగారు. నవల ముగింపు సినిమా ముగింపులా ఉందని విమర్శకుల అభిప్రాయం. 
సినిమా కథలాగా కథను నడపడాన్నే “ఫోటో (గఫిక్‌ శిల్పం” అంటారు ముదిగంటి 
సుజాతరెడ్డిగారు. ఈ నేపథ్యంతో చూసినప్పుడు నేటి రచయితలు ఫోటోగ్రఫిక్‌ శిల్పంతో 
రచనలు చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. 


నేడు సినిమాలు, సీరియళ్ళలో తెలంగాణ భాష వాడకం పెరిగింది. దీనికితోడు 
షార్ట్‌ ఫిల్ఫ్‌ తీసే యువకులు పెరిగారు. ఇలాంటి వారికి “ఇన్‌స్టంట్‌ కాఫీ’ లాగా తెలంగాణ 
కథలను అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. అభూతకల్పనలకు చోటు లేకుండా 
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, సహజమైన తెలంగాణ భాషను పరిచయం 
చేస్తూ దృశ్యమాధ్యమానికి అవసరమైన 'ఫోటోగ్రఫిక్‌ శిల్పంతో రచనలు రావాల్సిన 


అవసరం ఉంది. 


ఈ వరుసలో ముందున్నారు శీలం భద్రయ్య. తెలంగాణతనం కలిగిన సహజమైన 
తెలంగాణ భాష భద్రయ్య సొంతం. ఆయన కథల్లో ఫోటోగ్రఫిక్‌ శిల్పం కనిపిస్తుంది. 
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఉంటుంది. కథకుడు పక్కన కూర్చొని చెప్పినట్లుగా కథ ఆసక్తికరంగా 
సాగుతుంది. చాలా చోట్ల కమర్షియల్‌ కథకుడిగా కనిపిస్తాడు. ఇన్ని మంచి లక్షణాలతో 
కథాప్రపంచంలోకి అడుగిడుతున్న భద్రయ్య, రావడమే కొత్తబాటలో వస్తున్నాడు. ఆ 
బాట అందరి బాట కావాలని, ఈ కొత్తబాటలో తెలంగాణ కథ కమర్షియల్‌ కథగా 


కూడా ఆధిపత్యం ప్రదర్శించాలని అకాంక్షిస్తున్నాను. 


- డాక్టర్‌ వ.జయస్రకాష్‌, రచయిత, సాహిత్య విమర్శకుడు 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


రచయిత పరిచయం 


రచయిత : శీలం భద్రయ్య 


పుట్టిన స్థలం : గ్రా. అన్నారం (టి), మం. తుంగతుర్తి, 


సూర్యాపేట జిల్లా 


స్థిరనివాసం : ఇ.నెం 8-1-510, పద్మావతి కాలనీ, 
నల్గొండ పట్టణం, తెలంగాణ రాష్టం - 508001 


తల్లిదండ్రులు : శీలం యాదమ్మ -శీలం బుచ్చయ్య గారు 
(శ్రీమతి శీలం కరుణ 
చి.శీలం నిశాంత్‌, చి.శీలం రుగ్వేద్‌ 


వృత్తి : పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచరు -తెలుగు 
తెలంగాణ మోడెల్‌ స్మూల్‌, వల్లాల 
శాలిగారారం, నల్గొండ జిల్లా 
తెలంగాణ రాష్టం - ౨08210 
9885838288 


ప్రవృత్తి క సాహిత్య పఠనం, రచనా వ్యాసంగం 
విద్యార్హతలు : MA, BEd, UGC NET 


రచనలు : తెలుగు భాష సాహిత్యం 
(తెలుగు అకాడమీ (ప్రచురణ) 
మరియు వివిధ పత్రికలలో 
అచ్చయిన కవితలు, కథలు 


సంపాదకత్వం : అంకురం - కవితాసంకలనం 
యాస - కవితాసంకలనం 


లొట్టపీసు పూలు శీలం భద్రయ్య 


రచయిత గులించి శీలం భద్రయ్య తెలంగాణ సాయుధ 
పోరాట కుటుంబంలో జన్మించారు. 
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తెలంగాణ 
పోరాట నేపథ్యాన్ని ఆధునిక కాలంలోని 
సంఘటనల్ని సహజమైన తెలంగాణ 
భాషలో కథలుగా మలిచాడు. ఆయన 
కథల్లో ఫోటోగ్రఫిక్‌ శిల్పం కనిపిస్తుంది. 
సస్పెన్స్‌ ధ్రిల్లర్‌ ఉంటుంది. చాలాచోట్ల 
కమర్షియల్‌ కథకుడిగా కనిపిస్తాడు. 
కథకుడు పక్కన కూర్చొని చెబుతున్నట్లుగా 
కథ ఆసక్తిగా సాగుతుంది. 

- దాక్టర్‌ వి. జయప్రకాబ్‌ 


ల౦ట్టటసు పూలు 


తెలంగాణ కథలు 


TITER 
మూ | 5350 


రి లం ప్రచురణలు 


